సనాతన సారథి 


సత్య ధర్మ శాంతి (ప్రేమల ద్వారా మానవజూతి సామాజిక నైతిక ఆధ్యాత్మిక 
అభివృద్దికి అర్హితము 








సంపుటము 40 జూన్‌1997 | సంబికర 
విషయ సూబక 
మాతృ(గ్రేమ - దైవానుగ్రహం - శ్రీవారి దివ్యబోధ (6.5.97) 141 
బృందావనంలో బుద్ధపూర్ణిమ - 146 
““ఏకోహం బహుశ్యాం”” - శ్రీవారి దివ్యబోధ (20.7.96) 147 
శాశ్వతానంద ప్రాప్తి -  థ్రీవారి దివ్యబోధ (22.7.96) 150 
సున్నాల పన్నా - _ వీరుభొట్ల సూర్యనారాయణ 15కి 
మూడు తరహాల వ్యక్తులు - శ్రీవారి దివ్యబోధ (28.7.96) 154 
ధర్మం పురుష లక్షణం - శ్రీవారి దివ్యబోధ (24.7.96) 157 
క్రొడెకెనాల్‌లో (శ్రీవారు - _ డా॥ ఆర్‌. శ్రీరామరాజు 160 
సత్యోపనిషత్‌ - పొ! కామరాజు అనిల్‌కుమార్‌ 161 
రాగమే రోగము, విరాగమే నిర్వాణము -  థ్రీవారి దివ్యబోధ (15.5.97) 164. 
(ప్రింటర్‌ అండ్‌ పభ్రిషర్‌ : పి.కె.సూ ఎడిటర్‌ : వి.కా. నరసింహన్‌ 


రి శ్రీ సత్యసాయి బుక్స్‌ అండ్‌ పబ్జికేషన్స్‌ (టస్టు, (ప్రళాంతినిలయం 
సంవత్సర చందా: తెలుగు లేక ఇంగ్రీషు (ఒక్క సంవత్సరమునకు మాత్రమే స్తీకరిం పబడున్సు 
ఇండియాలో : రూ. 80/ - 
విదేశాలకు : ఎయిర్‌ మెయిల్‌- రూ.స్ల్ష0/- లేక యు.ఎస్‌. డాలర్లు 8 లేక యు.కె. పౌండ్లు 5 
సీమెయిల్‌ - రూ.120/- లేక యు.వెస్‌. డాలర్లు 4 లేక యుకె. పౌండ్లు కి 
చందా పంపవలసిన చిరునామా : కన్వీనర్‌, శ్రీ సత్యసాయి బుక్స్‌ అండ్‌ పభ్రికేషన్సు (టస్‌, 

(పళాంతినిలయం, అనంతపురం జిల్లా ఆం(ధ(పదేళ్ల్‌ పిన్‌ కోడ్‌ - 515134 
సాధారణ సమాచారము: (1) చందాదారుని పేరు, పూర్తి చిరునామా పెద్ద అకరములతో (వాయవలెన 
(2) భారత దేశములో ఏ చోటకయినా పత్రిక చందా మనియార్జరు ద్వారాగాని, బ్యాంకు (డాఫ్లు ద్వారాగా 
చెల్లించవచ్చును. (శీ) (క్రొత్త చందాయో లేక రెన్యువల్‌ చందాయో తెలియపరచవలెను. రెన్యువల్‌ అయినచో ప్రస్తు 
చందా నెంబరు వ్రాయవలెను. (4) రెన్యువల్‌ కోరునప్పుడు చందా గడువు ముగియుటకు రెండు నెలలు ముందు? 
తిరిగి చందా రుసుమును పంపవలెను. (5) ఈ పత్రిక శ్రీసత్యసాయి బుక్స్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ (టస్టువారి తరపు 
శ్రీసత్యసాయి బుక్స్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ (గెస్‌, ('ప్రశాంతినిలయంలో ము(దించబడినది. 

ఫ్యాక్స్‌ : 0091-8555-87286/87890, (గ్రామ్స్‌ : *బుక్‌టస్ట్‌ 
టెలిఫోన్‌: 87875, TD కోడ్‌: 08555. 150 కోడ్‌: 0091-8555 


Bn TE 


' 


Ogi 
fa Syl, feat 


pug 
il | 





అవతారవాణి: 


ఈశ్వరమ్మ దినోత్సవం 


మాతృ(ుమ - దైవానుగ్రహం 








(పతి మానవుడు తల్లిగర్భము నుండియే. జన్మించుచున్నాడు, తల్లిఆదరణచేతనే అభివృద్ధి 

నొందుతున్నాడు, తల్లి(పేమచేతనే నీరిసంపదలను, సర్వనౌఖ్యములను అనుభవిస్తున్నాడు. 

తల్లి ఇతర విషయములలో వమైనా పెడమాధం పట్టవచ్చునేమోగాని కుమారుని 

విషయంలో మా(తం ద్వేషమునుకాని, అయిష్టతనుకాని పొందదు. ఎటువంటి పరిస్థితిలోనైనా 

కుమారుని యోగక్షేమములనే కోరుతుంది. తలి దేహాన్ని అందిస్తుంది, తండి పోషన్తాడు, ' 

గురువు తెలివితేటలను చేకూర్చుతాడు. కనుక (ప్రతి వ్యక్తి తన తల్లిదం[డులను, గురువును 
(పేమించాలి, గౌరవించాలి. 


'పాచీనకాలంలో అనేకమంది మహనీయులు 
తల్లిఆనీర్వాదము తీసుకున్న తరువాతనే తమ 
క్రర్రవ్యకర్మలను ఆచరించడానికి పూనుకునేవారు. 
యుద్ధమునకుగాని, తపస్సుకుగాని బయలుదేరే 
ముందు కుమారుడు తల్లిపాదములపై పడి 
ఆశీర్వదించుమని (ప్రార్థించినప్పుడు, 


''తారకాఖ్యాసుత బోర్హర్చు మణచు వేళ 
గౌరి తనయుని కిడ్డ వీరరక్ష 
శంభరానుర వీర జంసపగా జనువేళ 
భార్గవ సుత కిడ్డ భవ్యరక్ష 
మాత్యృదానీత్వంబు మాన్చు నజగు, వేళ 
వినత పు(తున కిడ్డ విమలరక్ష 
జనకు యానతి పాలింప వనికేగెడున్‌ వేళ 
తల్లి రాఘవు కిడ్డ ధన్యరక 
అట్టి శ్రీరక ధీరక్ష అంగరక్ష 
రక్షలందున దివ్యమౌ రొమరక్ష 
"తోడు నీడయై నిన్ను కాపాడుగాక!” 


అని తల్లి ఆశీర్వదించి పంపేది. ఇట్టి ఆశీస్సులచేతనే 
కుమారులు యుద్దములో పోరాడి విజయాన్ని 


సాధించగల్లేవారు, అరణ్యంలో కఠోరమైన తపస్సు 
చేసీ దైవానుగ్రహాన్ని పొందగల్లేవారు. _ తల్లి 
ఆశీస్సులు పౌందలేనివారు' అనేక జన్మల నెత్తవలసి 
వస్తుందని శంకరులవారు అన్నారు. తల్లిఆశీస్సులు 
పొందినవారికి పునర్జన్మ లేదని కూడా అన్నారు. 
కనుక మొట్టమొదట తల్లి యొక్క అనుగ్రహానికి 
పాత్రులు కావాలి. అయితే ఇది (ప్రాకృతమైన 
జీవితానికి మాత్రమే సంబంధించినది. ఆధ్యాత్మిక 
మార్గంలో వేదాంతము  మరొకవిధంగా 
బోధించింది. *నాయనా!. నీ హృదయ మనేది 
సింగిల్‌ చైర్‌. ఇది డబుల్‌ సోఫా కాదు, మ్యూజికల్‌ 
చైర్‌ కాదు. కనుక ఇందులో ఒక్క భగవంతునికి 
మా(్రమే చోటివ్యు. అయిత తల్లిదండ్రులను 
(ప్రేమించు, వారికి తగిన. కృతజ్ఞత నందించు. 
కాని వారు శాశ్వతం కాదు’ 


“మాతా నాన్తీ నీతా నాన్త, నాన్తీ బంధు సహోదర 
అర్థం నాస్టీ గృహం నాన్త తస్మాత్‌ బా (గత జా (గతి 
ఈ దేహములన్నీ కదలిపోయే మేఘములవంటివి. 


జూన్‌ 1997 141 


నిజమైన మాతృమూర్తి ఒక్క దైవమే. తల్లి గృహవాసి, 
తండ్రి గృహవాసీ, గురువు ఆశమవాసి, 
దైవ మొక్కడే హృదయవాసి. ఈ సత్యాన్ని 
గుర్తించాలి. ఈ లోకసంబంధమైన రీతిగా తల్లిని 
దైవంగా భావించి గౌరవించవచ్చును. కాని, 
హృదయంలో నిల్బుకోవలసింది ఒక్క భగవంతుణ్ణి 
మా(తమే. హృదయంలో ఉండే అర్హత ఒక్క 
భగవంతునికి మాత్రమే ఉన్నది. 


జడనవైతన్యములు : దేహము - దేహి, లేక క్షేత్రము 
- శేతజ్ఞుడు, లేక శరీరము - శరీరి అనే రెండు 
తత్వములతో కూడినవాడు మానవుడు. శరీర 
మనగా ఏమిటి? “సీర్యతీతి శరీరి' అనగా, 
జీర్ణించిపోవునది శరీరము. ఇది పెరుగుతూ 
ఉన్నప్పటికీ జడమైనదే! ఎట్లా? ప్రతి నిత్యము 
మన గృహమును ఊడ్చి ఆ చెత్తను ఒక గుంతలో 
వేస్తే కొంతకాలానికి అదొక దిబ్బమాదిరి “పెరిగి 
పోతుంది. అదేవిధంగా మన దేహంలో ఇడ్డీ, 
దోస, చపాతీవంటి పదార్థాలను ప్రతి దినము 
వెస్తూ ఉంటే ఇది కూడా దిబ్బమాదిరి పెరుగుతూ 
పోతుంది. సున్నము, నీరు, సబ్బు, ఇనుము, సీసము 
మున్నగు జడమైన పదార్థములతో తయారైనది 
ఈ దేహము. కనుక ఇది జడమైనదే. ఇది పెరుగు 
తుంది, తరుగుతుంది. కాని దేహి పెరగడు, 
తరగడు. దేహము - క్షేత్రము, దేహి- మేత్రజ్ఞుడు. 
షేత్రమని దేనికి పేరు? దైవత్వమున్న ప్రదేశానికే 
ేత్రమని పేరు. కనుకనే తిరుపతి, అమర్‌నాథ్‌ 
బదరీనాథ్‌ మున్నగువాటిని కేత్రములని పిలుస్తాము. 
ఈ దేహము కూడా ఒక క్షేత్రమే. ఎందుకోసం? 
ఇందులో భగవంతుడనే కే(తజ్ఞ డున్నాడు, శేతజ్ఞని 
వల్లనే క్షేత్రమునకు విలువ ఉంటుంది. ప్రతి 
దప హము దేవాలయమేకాని, జీవాలయము కాదు, 


ఇట్టీ దివ్యమైన శక్తితో కూడిన దేహాన్ని అందించి 
నందులకు తల్లికి మనం కృతజ్ఞులమై ఉండాలి, 


వైజ్ఞానికులి అజ్ఞానం. అన్నింటికీ భగవంతుడే మూ! 


కారకుడైనప్పటికీ ఈ దేహానికి మూలాధారం 
తల్లియే. విత్తనము మంచిదే అయినప్పటికీ దాన్సిన్లి 
మట్టిలో పెట్టీ నీరు పోసినప్పుడే మొలకెత్తుతుంది 
కాని, థిన్నులో పెడితే మొలకెత్తదు కదా! కాబట్టీ 
(పకృతియే తల్లి పరమాత్ముడే తండ్రి, 
'ప్రకృతిపరమాత్మల సంయోగమువల్లనే జీవతత్వము 
ఏర్చడుచున్నది. (ప్రతి దానికి భగవంతుడే 
మూలాధారం. ఈనాటి సైంటిస్టులు హైడ్రోజన్‌, 
ఆర్సీజన్‌లను కలిపి నీటిని సృష్టించామని విజ్ఞవీగు 
తున్నారు. కాని అసలు హైడ్రోజన్‌, ఆక్సీజన్‌లను 
సృష్టంచిం దెవరని ్రశ్నించుకోవడం లేదు. నీటిని 
పాలను వెరు చేయగల శక్తిని భగవంతుడు హంస 
కిచ్చాడని మన (ప్రాచీనులు అంటే ఈనాళథీ 


సైంటిస్టులు, ““నాన్సెన్స్‌! ఇదంతా వట్టి దగా! హంస 
రు టి ( ఠి 


ముక్కుపైన ఒక యాసిడ్‌ ఉంది. అదే పాలను, 
నీటిని వేరు చేస్తుంది" అంటారు. నిజమే! కాని 
దాని ముక్కుపైన యాసిడ్‌ను పోమైనా తెచ్చి. 


పెట్టారా? ఇది దైవసృష్టి దైవసంకల్పము. ఇటీ 


దైవసంకల్పాన్ని అర్థం చేసుకోలేక కొంతమంది 
మూర్థత్వంతో వాదిస్తారు. ఆధ్యాత్మికాన్ని 
విమర్శించడం సులభంకాని, అర్థం చేసుకోవడం 
చాల కష్టం. 


ఆధునిక విద్యార్థికీ గుణపాఠం 

ఒకానొక సమయంలో ఒక పండితుడు తన 
ఇంటివరండాలో కూర్చుని సంధ్యావందన 
మాచరిస్తున్నాడు. ఆధునిక విద్యార్థింపైన ఆయన 
మనుమడు కూడా అక్కడే కూర్చుని ఒక 
ఇంక్‌బాటిల్‌లో మాటిమాటికి పెన్నును అద్దుతూ 


జూన్‌ 1007 


హోమ్‌వర్క్‌ చేసుకుంటున్నాడు. ఈ పండితుడు 
ఒక టంబ్లర్‌ నుండి పదేపదే స్పూన్‌తో నీరు 
తీసుకుంటూ, “ప్రాణాయస్వాహా, అపానాయ 
స్వాహా....”” అంటూ సంధ్య వార్చుతున్నాడు. 
తాతగారు చేస్తున్న పని చూసి మనుమనికి 
ఆశ్చర్యం కల్గింది. ““తాతగారూ! 'మీకంత దప్పిగా 
ఉంటే ఒకేతూరి టంబ్లర్‌ నెత్తుకొని నీరంతా 
త్రాగవచ్చు కదా!'' అన్నాడు. తాతగారు నవ్వి, 
“నాయనా! నీవు మాటిమాటికి ఆ పెన్నును 
ఇంక్‌బొటిల్‌లో అద్దడ మెందుకు? ఒకేతూరి ఆ 
బాటిల్‌లో ఉన్న _ ఇంక్‌నంతా పేపర్‌ మీద 
పోయవచ్చు కదా!” అన్నాడు. “అట్లా పోస్తే 
అక్షరాలు రావు తాతగారూ! అన్నాడు 
మనుమడు. “అట్టే నేను కూడా ఒక్కొక్కతూరి 
భగవంతుని పేరు చెప్పి స్పూన్‌తో నీళ్ళు 
శీసుకొనకపోతే అవి భగవంతునికి చేరవు 
నాయనా!" అని తాతగారు సమాధాన మిచ్చాడు. 
మనం ఎవరికైనా ఉత్తరం వ్రాసినప్పుడు అడ్రస్సు 
సరిగా లేకపోతీ అది డెడ్‌- లెటర్స్‌ ఆఫీసుకు 
పోతుంది. అదేరీతిగా, “ప్రాణాయస్వాహా, 
అపానాయస్వాహా...'' అని ఒకదాని తరువాత 
ఒకటి సరిగా ఉచ్చరించకపోతే 
అది పంచ ప్రాణములకు చేరదు. దైవసంబంధమైన 
విషయాలలో కొన్ని పద్ధతులను సక్రమంగా 
అనుసరించినప్పుడే సరియైన ఫలితం వస్తుంది. 


““అ(డస్సు' 


తల్లిదీవెనకు దైవానుగ్రవాం లోడు కావాలి : 
ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడానికి నీ తల్లి 
నీ కేమైనా అడ్డు చెపితీ ఆమెకు చక్కగా 
అర్థమయ్యేటట్టు సమాధానం చెప్పు. అది నీ 
కర్తవ్యం. “నే నింత పెద్దవాడ నయ్యాను. కనుక 
నేనింక తల్లి నెందుకు గౌరవించాలి?” అని 


భావించకూడదు. నీ వెంత పెద్దవాడవై నప్పటికీ 
నీ తల్లికి కుమారుడవే కదా! ఏ తల్లియైనా తన 
కొడుకు గొప్ప పేరు ఫొందాలనీ, దైవాను 
గ్రహానికి పాత్రుడు కావాలనే ఆశిస్తుంది. కొడుకు 
తన పాదాలకు నమస్కరించినప్పుడు, *““నాయనా! 
ఆయురారోగ్యఐశ్వర్యాలతో, శాంతిసౌ ఖ్యాలతో 
నిండు నూరేళ్ళు వర్ధిల్లు * అని ఆశీర్వదిస్తుంది. 
అయితే ఈః ఆశీర్వాదం ఫలించాలంటే దైవాను 
(గ్రహం కూడా కావాలి. తల్లి ఆశీర్వదించేటప్పుడు 
భగవంతుడు కూడా, “తథాస్తు అనాలి. లేకపోతే 
తల్లిఆశీర్వాదము కూడా చెల్లదు. కరెంటు, బల్బు 
రెండూ ఉన్నప్పుడే వెలుతురు లభ్యమౌతుంది కదా! 
అదేవిధంగా తల్లిఆశీర్వాదమూ ఉండాలి, 
దైవానుగహమూ ఉండాలి. ఈ రండూ 
కల్లినవారు ఉన్నతస్థితిని పొందగలరు. కనీసం 
దైవానుగహ మొక్కటి ఉన్నా చాలు, మీరు 
దేనినైనా సాధించగలరు. కనుక, ఎవరిని నమ్మినా 
నమ్మకపోయినా దైవాన్ని మాత్రం నమ్మాలి. ఈ 
లోకంలో ఎవ్వరూ మీకు సుఖశాంతుల నందించ 
లేరు. తెలుగులో ఒక సామెత చెబుతారు - 
“అమ్మకే లేక అటుకులు నాకుతుంటే అల్లుడు 
దీపాల పండుగకు వచ్చాడట!'' అమ్మకే తినడానికి 
లేనప్పుడు అల్టుడికేమి పెట్టగలదు? అట్ల, ఈ 
లోకంలో ఎవ్వరికీ సుఖశాంతులు లేవు. వారికే 
లేనిది మీశేమివ్వగలరు? _ శాంతిస్వరూపుడైన 
దైవంవద్ద మా(త్రమే మీకు శాంతి లభ్యమవుతుంది. 
కొంతమందికి ఎప్పుడు చూసినా లోక 
వ్యవహారమే, సంసార చింతలే! ఇంక దైవానుగ్రహం 
ఏరీతిగా చిక్కుతుంది? అలాంటి వారికి ఎక్కడ 
పోయినా చింతలు తప్పవు. తల్లి ఎంత గొప్పదై 
నప్పటికీ కుమారునిపై దైవానుగ్రహమే లేకపోతే 


కాని 


జూన్‌ 1997 [43 


తాను కూడా ఏమీ చేయలేదు. కనుకనే తల్లి కూడా 
కుమారుని యోగక్షేమముల నిమిత్తమై దైవాన్ని 
ప్రార్థిస్తుంది. 

శంకరులవారికి దేవీ అను (గ్రవాప్రావీ : శంకరాచార్యుల 
వారి తండ్రి (ప్రతిదినము రాజరావేశ్వరీదేవి 
పూజ చేసి పాలను నైవేద్యం పెట్టి ఆ ప్రసాదమును 
తెచ్చి భార్యకు, కుమారునికి అందించేవాడు. 
ఒకనాడు అతడు ఏదో పనిపై , తప్పనిసరిగా 
(పక్క(గామానికి వెళ్ళవలసి 
తన కుమారుడైన శంకరుని పిలిచి, “నాయనా! 
రేపటి దినమున నీవు రాజరాజేశ్వరికి పూజ చేసి 
పాలను నైవేద్యం పెట్టు. దానిని నీవు, ని తల్లి 
శీసుకోవచ్చును'' అన్నాడు. మరునాడు శంకరుడు 
తండ్రిఆజ్ఞను శిరసావహించి ఒక కప్పులో పాలు 
తీసుకొని రాజరాజేశ్వరీ విగ్రహం ముందు ఉంచి, 
“తల్లీ! దీనిని స్వీకరించు” అని ప్రార్థించాడు. 
కాని ఎంతసేపైనప్పటికీ తల్లి రాలేదు, ఆ కప్పులో 
పాలు ఖర్చు కాలేదు. శంకరుడు అప్పటికి 
ఆరు సంవత్సరముల పిల్లవాడు. “తల్లీ! (ప్రతి రోజు 
నా తండ్రి తెచ్చిన పాలను త్రాగుతున్నావు కదా! 
మరి ఈ రోజు నేను తీసుకొని, వస్తే ఎందుకు 
తాగటం లేదు? నేనేం పాపం చేశాను?'' అని 
చాల బాధపడ్డాడు. కాని తన పట్టు వీడలేదు. 
“తల్లీ! నీవీ పాలను హ్రాగకపోతే నేను నా 
తల్లిదం[డ్రుల మనస్సును కష్టపెట్టిన వాడనవుతాను. 
తల్లిదం(డులను సంతృప్తి పర్చలేని నా (బతుకెందుకు? 
కనుక నేను ప్రాణత్యాగం చేస్తాను" అని శపథం 
చేశాడు. ఈ అమాయకుడు అన్నట్టుగానే 
(పాణం తీసుకుంటాడేమోనని రాజరాజేశ్వరి 
ప్రత్యక్షమై, “నాయనా! నీ భక్తికి మెచ్చాను. 
ఇదిగో, నీవు తెచ్చిన పాలను త్రాగుతున్నాను. 


రావడంచేత 


నీ విక సంతోషంగా ఉండు" అని పలికి ఆ 
కప్పులో ఒక్క చుక్కైనా మిగల్చకుండా పాలన్నీ 
త్రాగివేసింది. శంకరుడు చూశాడు, ““అమ్మా। 
పాలన్నీ నీవు (తాగిపోతే నా తల్లికి ప్రసాదంగా 
ఏమివ్వాలి? అంతా నేనే |తాగివేశా ననుకుంటుంది. 
ప్రతిరోజు నా తండ్రి నీవు త్రాగిన పాలను తెచ్చి 
మాకిచ్చేవాడు. కనుక కొన్ని పాలను నాకు తిరిగి 
ఇవ్వు” అన్నాడు. సము[దంలో కలసిన గంగను 
తిరిగి వేరుచేయడానికి వీలవుతుందా? ఒకసారి 
త్రాగిన పాలను ఆమె తిరిగి ఎలా తెచ్చివ్వగలదు? 
కాని శంకరుడు తనకు కొంచెమైనా పాలను 
తిరిగి ఇవ్వాలని పట్టుపట్టాడు. లేకపోతే తన కర్ణి 
దగ్గర తనకు చెడ్డపేరు వస్తుందని గట్టిగా 
వాదించాడు. అప్పుడు రాజరాజేశ్వరి కరుణించి 
తానే స్వయంగా తన పాలను పిండి అతని 
కిచ్చింది. ఆ పాలను త్రాగటంచేతనే శంకరులవారు 
జైతయాకత్ర చేసి ప్రజలచేత పూజలందుకో గలిగారు, 


ఆనాటి నుండి అతనికి సమస్త వేదములు, 
శాస్త్రములు, ఉపనిషత్తులు కరతలామలకము 
లైనాయి. 

హృదయంలో దైవానికి చోటివ్షండి : _ తల్లిగేమ, 
దైవానుగ్రహం - ఈ రెండింటి చేరికచేత 


మానవత్వం దివ్యత్వంగా మారిపోతుంది. కనుక 
తల్లిదం[డ్రులను గౌరవించండి, దైవాన్ళి 
ప్రార్థించండి. తల్లిదం[డ్రులకు జగత్తులో కీర్తిని తెచ్చి 
పెట్టండి, దైవానికి హృదయంలో స్థానమివ్వండి. 
ఇదే మీరు చేయవలసింది. మీరు మంచివారైశే 
తల్లిదండ్రులకు ఎంతో కీర్తి వస్తుంది. లవకుశులు 
గొప్పవారు కావడంచేత సీతాదేవికి ఎంతో శ 
వచ్చింది. రామునితో యుద్ధం చేస్తున్నప్పుడు 
లవుడు, “జనని మా జానకీదేవి సాధ్వియేని, 


144 జూన్‌ 1997 


ఇతను ఈ అన్రమున మూర్చ నొందుగాక[!* అని 
తల్లిని తల్చుకొని అంబును విడిచేసరికి రాముడు 
కూడా మూర్చపోయాడు. చూశారా! చిన్న పిల్ల 
వాడు కూడా తల్లిని అంతగా స్మరించాడు. 
తల్లిని మనస్సులో చింతించి, దైవానికి హృదయంలో 
స్థానమిస్తే తల్లిమహాత్యము కూడా అధికమై 
పోతుంది. (పాచీనకాలంలో కుమారులు 
దైవచింతనలో మునిగితే తల్లి ఎంతగానో మురిసీ 
పోయేది. “నా కుమారుడు సన్మార్గంలో నడుచు 
కుంటున్నాడు, సళ్ఫీర్తి నార్జిస్తాడు' అని 
ఎంతగానో ఆనందించేది. కాని ఈనాడు అలాంటి 
చాల అరుదు. కుమారు డేమైనా 
ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశస్తే “అయ్యో! 
వీడిమైపోతాడో!'' అని భయపడతారు. ఇది 
చాల పొరపాటు. ఈనాటి పరిస్థితుల దృష్టా 
తల్లిదండ్రులు ఏవిశాలహృదయులై కుమారుడు 
అధ్యాత్మిక మార్గంలో (ప్రవేశించాలని కోరుకోవాలి. 


తలులు 
° 


విద్యార్థులారా! మీ దేహానికి మూలాధారం 
తల్లిదండ్రులే. కాని, మీ జీవితానికీ మూలాధారం 
భగవంతుడు. ఈ సత్యాన్ని దృష్టి యందుంచుకొని 
జన్మ సార్థకం గావించుకొనే మార్గాన్ని 


అవలంబించాలి. ప్రాణాన్నైనా త్యాగం చేసి 
సాధించవలసిన కార్యము లెన్నో ఉన్నాయి. 
కట్టకడపటికి దైవాన్నే సాధించాలి. అదే ఫైనల్‌ 
గోల్‌! దైవానుగ్రహం _పొందినవానికి ఎట్టి 
కొరతయు ఉండదు. ఇదే ఆర్యాంబ ఆనాడు 
శంకరునితో చెప్పింది. *నాయనా! దేవీ అను 
గ్రహాన్ని పౌందిన నీ కింకేమి కొరత?) యావత్ర్ర 
పంచమునకే నీవు ఆదర్భ్శ(ప్రాయుడవై సత్కీర్తిని 
పొందగలవు” అని ఆశీర్వదించింది. సత్కీర్తి 
ఒక్కటే కాదు ముఖ్యం, శంకరుడు శాంతిని కూడా 
పొందగలిగాడు, నిరంతరము 


ముప్పైరెండే ళ్ళ 


ఆనందంగా 
వయస్సులోపలనే 
జైత్రయాత్ర సల్పాడు. దీనికి కారణం దేవీ 
అనుగ్రహమే! ఒక్క దైవానుగ్రహాన్ని సాధిస్తే 
ఇంక సాధించ లేనిది ఏదీ ఉండదు. కనుక మీరు 
దైవవిశ్వాసాన్ని పెంచుకొని దైవానుగ్రహాన్ని 
పొంది మీ జీవితాలను సార్ధకం గావించుకుంటారని 
నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా 
విరమిస్తున్నాను. 


జీవించాడు, 


ప్రసంగాన్ని 


[తేదిః &ల5.97న “సాయి[ళుతి (కొడైకెనాల్‌) లో 
(శ్రీవారు అనుగ్రహించిన దివ్యసందేశము నుండీ” 


ద్విపాద పశువు 


దేహపుష్టికి ధాన్యమనియు, మనోపుష్టికి ధ్యానమనియు విధింపబడినవి. బజ్జీ 
ధాన్య మొక్కదానినే 


ఆ(ళయించువాడు 
చెప్పవచ్చును. బురదలో 


పడిన పళువు అన్ని (పయత్నములనూ సలిపి 


ద్విపాద. పళువని _ నిసృందేహముగా 


3 § 
we 
య్‌ 


రావటానికి ఆతృత పడుతుంది. కాని సంసారమనే బురద గుంటలో పడిన మనిషి 
మా(త్రం గట్టు చేరుదామని (ప్రయత్నమే చేయటము లేదు. 


జూన్‌ 1997 





- టిటో 


145 


బృందావనంలో బుద్ధపూర్ణిమ 


శ్రీలంక, జపాన్‌, చైనా, ఇండోనేషియా తదితర దేశాల నుండి సుమారు 1500మంది 
బొద్ధమతస్టులు తరలివచ్చి బృందావనంలో బుద్ధపూర్ణిమ మహోత్సవాన్ని ఆనందోత్సాహాలతో, 
భక్తిశద్ధలతో జరుపుకున్నారు. క్రిందటి సంవత్సరం మొట్టమొదటిసారిగా (శ్రీవారి దివ్యసన్నిధిలో 
సింహ ఖీయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవం ఈ సంవత్సరం అంతరా తీయ మహోత్సవంగా 
రూపుదాల్చడం వోశోషం. ఈ సందర్భంగా సౌయిరమేశ్‌ హిల్‌ సర్వాంగ సుందరంగా అలంకరింప 
బడింది. 15వ తేది ఉదయం 8గంటలకు శ్రీవారు త్రయీబృందావనం నుండి వెలుపలకు రాగా 
శ్రీలంకకు చెందిన సుప్రసిద్ధ కళాకారులు ఆరుగురు శంఖారావములతో, మద్దెిలవాయిద్యాలతో 
కాండ్యన్‌ నృత్యం చేస్తూ స్వాగతం పలికారు. శ్రీలంకకు చెందిన ముగ్గురు బౌద్ధమతాచార్యులు, 
శ్రీలంక రాయబారి శ్రీ మంగళమూనెసింఘె, జపాన్‌ సాయి సంస్థల అధ్యక్షుడు (క్రీ హీరా తదితర 
ప్రముఖులు వెంటరాగా శ్రీవారు (ప్రసన్నవదనులై చిరునవ్వులు చిందిస్తూ భక్తుల కరతాళ 
ధ్వనుల మధ్య సాయిరమేశ్‌ హాల్‌ లోనికి (ప్రవేశించారు. స్వర్గకాంతు లీనుతున్న సభావేదికపై 
శ్రీవారు. ఆసీనులు కాగా భక్తులు సింహళభాషలో పలు శోకాలను పఠించారు, 
ముక్తకంఠంతో (ప్రార్థనాగీతాలనాలపించారు. ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది. 


సాయంత్రం నాబ్లుగంటలకు (ప్రారంభమైన బహిరంగ సమావేశంలో ముందుగా 
శ్రీలంక హైకమీషనర్‌ (క్రీ మంగళమూనెసింఘె, సనాతనసారథి ఎడిటర్‌ (శ్రీ వి.కె. నరసింహన్‌, 
శ్రీలంక సాయిసంస్థల . కోఆర్డినేటర్‌ సిస్టర్‌ నందిని ఆంగ్లంలోను, జపాన్‌కు చెందిన (శ్రీ మూశాషి 
జపనీస్‌ భాషలోను (ప్రసంగించారు. శ్రీలంకలో ప్రస్తుతం జరుగుతున్న మారణహోమాన్ని 
మాన్పించి శాంతిభ్నదతలు నెలకొనేటట్లు ఆశీర్వదించవలసిందిగా (క్రీ మూనెసింఘె (శ్రీవారిని 
ప్రార్థించారు. హింసా ప్రవృత్తులు విలయతాండవం చేస్తున్న నేటి తరుణంలో శాంతి, అహింస, 
(పీమలనే సాధనాలుగా గల్గిన శ్రీవారు ధర్మాన్ని పునఃప్రతిష్టిస్తారనీ, వారి రక్షణలో అందరూ 
సుఖశాంతులతో వర్ణిల్లుతారనీ (క్రీ వి.కె. నరసింహన్‌ తమ ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 
సిస్టర్‌ నందిని తమ (ప్రసంగంలో ఒక వింతైన విషయాన్ని తెలియజేశారు. అదేమిటంటే - (శ్రీలంకకు 
చెందిన తమిళబౌద్భులు, సింహళబౌద్భులు కలసికట్టుగా ఈ బుద్ధపూర్ణిమ వేడుకలో పాల్గొనడం, 
“తమిళులకు, సేంహళులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటున్న నేటి తరుణంలో వారు 
స్వామిసన్నిధిలో కలసిమెలసి ఉండటం వింతగాక మరేమిటి! అయితే ఇలాంటి మార్చు 
స్వామి తీసుకురావడంలో ఆశ్చర్యమేమీ లేదు. సృష్టికర్తకు అసాధ్య మేమున్నది?!" అని 
(ప్రస్తుతించారు. అనంతరం శ్రీవారు తమ దివ్యసందేశంలో బుద్ధభగవానుని దివ్యబోధలను, 
జీవితపోషాలను వివరించారు. మంగళహారతితో సభ ముగిసింది. 
వ్‌ న య న న 


146 జూన్‌ 199? 


అవతారవాణి: 


సాయంకాల సమావేశాలు 


గ ర బహుశ్యాం' శ 


ప్రాచీన కాలము నుండి భారతీయులు 
అనేక మార్గములలో భగవంతుని చేరుటకు 
సత్యవతీ 
ఆరాధన, అంగవతీ ఆరాధన, అన్యవతీ ఆరాధన, 
నిదానవతీ ఆరాధన అనే నాల్గు విధములైన 
మార్గములను ఏర్పర్చుకొని భగవంతుని ఆరాధిసూ 
వచ్చారు. సత్యవతీ ఆరాధన అనగా పాలలో 
వెన్నవలె, నువ్వులలో నూనెవలె, కబ్ణలో అగ్నివలె 
భగవంతుడు ఈ జగత్తంతయు నిండియున్నాడని 
భావించి ఆరాధించడం. అంగవతీ ఆరాధన 
అనగా పంచభూతములే పరమాత్మ స్వరూపములని 
భూతమును (ప్రత్యేకించి 


ప్రయత్నము సల్పుతూ వచ్చారు. 


విశ్వసించి ఒకొ గ్రాక్క్‌ 


ఆరాధించడం. 


అన్యవతీ ఆరాధన అనగా రూప 
నామములను ఆధారంగా చేసుకొని భగవంతుని 
ఆరాధించడం. కోదండపాణి అంటే రాముడని, 
వీశాపాణి అంటే సరస్వతి అని, గంగాధారి అంటే 
ఈశ్వరుడని, శంఖుచ'క్రగదాపదధ్మములను ధరించిన 
వాడంటే విష్ణువని ఈవిధంగా ఒకె గాక్క్‌ దేవతా 
రూపమునకు ఒక్కొక్క చిహ్నమును ఏర్చర్చుకొని 
ఆరాధిస్తూ వచ్చారు. ఒకటి రూపము, మరొకటి 
నామము. ఈ రెండూ ఒకధానితో ఒకటి చేరినప్పుడే 
దివ్యత్వము ఆవిర్భవిస్తుంది (అని పలుకుతూ స్వామి 
ఓక అగ్గిపెట్టెను సృష్టించారు) ఇది ఒక అగ్గిపెట్టె. 
ఇందులో అగ్గిపుల్ల లున్నవి. ఈ అగ్గిపెట్టెలోను, 
అగ్గిపుల్లలోను ఉన్నది కే శక్ర, అయితే ఈ రెండూ 


జూన్‌ 1997 


ఒకదాని కొకటి చేరినప్పుడే నిప్పు వస్తుంది. 
ఇదేవిధంగా రూపనామముల _ ఏకత్వముచేతనే 
జ్ఞానాగ్ని లభ్యమవుతుంది. ఈ రెండింటియందు 
ఉన్నది ఒకే శక్తియే. రూపము నామాన్ని స్మరింప 
జేస్తుంది, నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది. 
ఇంక నిదానవతీ ఆరాధన అనగా ఏమిటి? 
ఇది నవ విధ సాధనలతో కూడినది. “శవణం 
క్రీర్గనం విష్ణోస్మరణం పాదసేవనం వందనం అర్చనం 
స్నేహ మాత్మనివేదనం'” ఈ నవ విధ 
మార్గములలో భగవంతుని ఆరాధించడమే 
నిదానవతీ ఆరాధన. కాని నేటి యువకులు ఇట్టి 
పఫి(త్రమైన సాధనలను విస్మరిస్తున్నారు. 
“ఏమిటి? రాళ్ళు దేవుళ్ళవుతాయా? చెట్లు దేవు 
శృవుతాయా? పుట్టలు దేవుళ్ళవుతాయా? పశువులు 
దేవుళ్ళవుతాయా?'' అని ప్రశ్నిస్తున్నారు. ఇది 
కేవలం సంకుచితమైన భావము. అణుశక్తి లేని 
పదార్థము లేదని సైన్సు చెబుతున్నది. మట్టిలో, 
చెట్టులో, పుట్టలో సర్వత అణుశక్తి ఉన్నప్పుడు 
మరి దివ్యశక్తి అన్నీంటియందు ఎందు కుండ 
కూడదు? (పాచీనకాలంలో, ' అంతా రామమయం, 
ఈ జగమంతా రామమయం అని భావించేవారు. 
దీనినే ఈనాటి సైన్సు, “అంతా అణుమయం, ఈ 
జగమంతా అణుమయంి అని బోధిస్తున్నది. 


దాస్యం 


ఒకటే వెద్దది : మన (ప్రాచీనులు భగవంతుడుకాని 
వస్తువు ఈ జగత్తులో లేదని విశ్వసించారు. 
“ఏకోహం బహుశ్యాం'', ఏకత్వము నుండియే 


147 


ము ప్రారంభమైనది. ఇది ఒకటి, ఇది 
తొమ్మిది. ఈ రెండింటిలో ఏది పెద్దదని ఐ ఏ పీ 
వానిని అడిగినా తొమ్మిదే పెద్దదని అంటోడు, 
కాదు, కాదు. ఒకటే పెద్దది. ఎందుచేత? 1+1+1.. 
=9 అవుతుంది. ఒకటి లేక తొమ్మిది ie 
కాబట్టి “వన్‌ ఈజ్‌ హీరో, వరల్డ్‌ ఈజ్‌ జీరో.” 
దైవమనే ఏకత్వాన్ని మరచిపోతే హీరో కూడా 
జీరోగా మారిపోతాడు. అనాది కాలము నుండి 
మన భారతీయ సంస్కృతి బోధించినది ఇదే! 


“అది మేమే” : ఒక కొండ లోపల పడియున్న పనికి 
రాని గుండును శిల్పి ఆకర్షణీయమైన రాముని 
విగ్రహంగా తీర్చిదిద్దాడు. అయితే అతడు రాయిని 
రామునిగా చేసినట్లా? కాదు, కాదు. రాయిలో 
ముందుగానే రాముడున్నాడు. శిల్పి చేసిందల్లా 
రాముని కప్పియుంచిన “ప్యాక్‌ ను విప్పివేయడమే. 
“ప్యాక్‌ ను శీసిపేసేటప్పటికి అందులోని రాముడు 
సాజాత్కరించాడు. ఆ రాతివిగ్రహాన్ని మనం 
మందిరంలో పెట్టి పూజిస్తాము. కాని, ఆ విగ్రహాన్ని 
చెక్కినప్పుడు [క్రింద పడిపోయిన ' ముక్కలను 
మాతం పూజించము. కారణమేమిటి? ఆకారము 
లేదు గనుక, 
చెబుతున్నాయి, (అది మేమే) 
అని. అనగా, ““మందిరంలో ఉన్న విగ్రహాన్ని శిల్పి 
వచ్చి మానుండి వేరు చేశాడుగాని మేము 
ఒక్కటే" అంటున్నాయి. ప్రాకృతమైన భావనవేత 
మనమ ఏకత్వాన్ని భిన్నత్వంగా విభజిస్తున్నాము, 
విశ్వసిస్తున్నాము. ఇది కేవలం వ్యక్తిదోషమేగాని 
శక్తిదోషము కాదు. 


అయినప్పటికీ 


66 జ్ఞస్ట్‌ త్వం అసి 


& ముక్కలు 


ఎవరని నిర్ణయించేది? ! : భగవంతుడు అనంతుడు, 
అ(ప్రమీేయుడు. అనగా ఏట్టి (ప్రమాణములకూ 
చిక్కనివాడు. భగవత్తత్వాన్ని ఎంత తెలుసుకున్నప్ప టికీ 


148 


ఇంకా తెలుసుకోవలసీన దెంతో ఉంటుంది. "జంక 
వరకు భగవంతుని గూర్చి తెలుసుకున్నవా రెవ్వరూ 
లేరు. ఒకానొక, తపస్వీ భగవంతుని గూర్చి 
తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో 
కూర్చున్నాడు. సాక్షాత్తు భగవంతుడే ఒక చిన్న 
పిల్లవాని రూపములో వచ్చి, “ఏం. తాతగారూ! 
పమ చేస్తున్నారు?'* అని అడిగాడు, “నాయనా! 
భగవంతుని గూర్చి తెలుసుకోవాలని (ప్రయత్నం 
చేస్తున్నాను' శ అన్నాడు. ర్‌ తెలుసుకున్నారా? ప 
అని (ప్రశ్నించగా, “ఇంకా తెలుసుకోలేదు” అని 
సమాధాన మిచ్చాడు. కొంతకాలం తరువాత ఆ 
పిల్లవాడు తిరిగి వచ్చేటప్పటికి ఈ సన్న్యాసి కన్నులు 


సగం తెరుచుకొని ఉన్నాయి. “ఏం తాతగారూ! 
తెలుసుకున్నారా?” అని అడిగాడు. “ఆ... 


సగం తెలుసుకున్నాను నాయనా! అన్నాడు, 
“సరే పూర్తిగా తెలుసుకోండి” అని ఆ పిల్లవాడు 
వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత అతడు 
మళ్ళీ వచ్చేసరికి ఈ సన్న్యాసి పూర్తిగా కన్నులు 
తెరుచుకొని ఉన్నాడు. “తాతగారూ! భగవంతుని 
అని మరల అడిగాడు, 
ఆ... తెలుసుకున్నాను నాయనా!'' అన్నాడీ 
సన్న్యాసి, అంబే, 
““తెలుసుకోవడానికి వీలుకాదని తెలుసుకున్నాను'' 
అన్నాడు. ఎట్టా తెలుసుకోగలడు? భగవంతునికి 
ఏ రూపమని నిర్ణయించేది? కనుకనే, “ శివుడవో, 
మాధవుడవో! ఎవరని నిన్ను నిర్ణయించేదిరా” 
అన్నాడు త్యాగరాజు. 


గూర్చి తెలుసుకున్నారా? "* 


$6 


“ని తెలుసుకున్నారు? *” 


వఎత్రత - సహనం - పట్టుదల: సర్వరూపములూ 
భగవత్స్వరూపములే, “దైవం మానుష రూపేణ 


శ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి, 
భగవంతుని విశ్వవిరాట్స్వరూపుడని అన్నారు. 


జూన్‌ 1997 


అంటే ఏమిటి? కనిపించే తలలన్నీ భగవంతునివే. 
“సహస శీరా పురుషః సహ(స్రాక్ష సహస్రపాత్‌” 
అన్ని శీరస్సులూ, అన్ని నేత్రములూ  అతనివే, 
అతనిది కాని దేదీ లేదు. ఈ విశ్వాసాన్ని మీరు 
'సెంచుకోవాలి. ఇది ఒకరిచ్చేది, పుచ్చుకునేది 
కాదు. “స్వామీ! మాకా విశ్వాసం ఇవ్వండి'' 
అంటారు కొంతమంది. ఇవ్వటానికి, పుచ్చుకోవ 
డానికి ఇదేమీ వడ్తీవ్యాపారం కాదు. దీనిని మీరే 
పెంచుకోవాలి. మీయందు (పేను ఉన్నది, 
విశ్వాస మున్నది. అయితే వాటిని దైవమువైపు 
మరల్చాలి. ఏది చేసినా భగవంతుని పనిగా 
చేయాలి. ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని 
రూపమని అనుకోవాలి. అయితే ఒక్క రూపాన్ని 
మాత్రం హృదయంలో స్థిరం చేసుకోవాలి. 
ఎవేది చెపితే దానిని నమ్మి మనస్సును 
చలింపచేసుకోకూడదు. -పవి(త్రత, సహనం, 
పట్టుదల - ఈ మూడూ మీలో ఉండాలి. 
దేనిపై పట్టుదల మంచిదానిపై ఉండాలి, 
చెడ్డదానిపై పట్టుదల పడితే దానిని పట్టుదల అనరు, 
మూర్ధత్వ మంటారు. ప్రహాదుడు ఎలాంటి 
పరిస్థితిలోనైనా నారాయణ స్మరణను వదల లేదు. 
ఆ విశ్వాసమే అతనిని రక్షించింది. కనుక 
భగవద్విషయంలో పట్టుదల అత్యవసరం. బజార్లో 
పోయే ఎల్లయ్య, మల్లయ్య చెప్పిందల్లా నమ్మి 
అనుసరించకూడదు. 


పెద్ద దేహం కల్లిన నిప్పుకోడి 


పొడుగాటి మూతిని దూర్చి తన నెవ్వడూ చూడటం 


అమాయక పక్షికి ఇంత పెద్ద దేహం 


తమ దోషాలను, దుష్టసంకల్పాలను 


ఈనాడు కొందరు దైవమంటే నమ్మటం 
లేదుకాని జ్యోతిష్యులను, పిచ్చిపిచ్చి నవల్స్‌ను, 
వారాప(తికలను నమ్ముతున్నారు. ఇంకా కొందరు 
ఎట్లా తయారవుతున్నారంటే - సాయిబాబా 
తమకేదో శక్తి ఇచ్చాడని నా మాదిరి తల పెట్టుకొని, 
గౌను వేసుకొని నటన చేస్తున్నారు. ఇలాంటివారిని 
నమ్మి చాలమంది మోసపోతున్నారు. ఇలాంటివారి 
దగ్గరకు మీరు పోకూడదు. సాయిశక్తి ఒకరు 
ఇచ్చేది, పుచ్చుకునేది కాదు. మీ విశ్వాసంతో 
మీరు సాధించాలి. మీ విశ్వాసాన్ని తుదిశ్వాస 
వరకు ఒకీ రీతిగా ఉంచుకోవాలి. ఇదే 
స్థిరభక్తి, అనన్యభక్తి. దైవవిషయంలో చలించని 
మనస్సు, (భ్రమించని దృష్టి చాల అవసరం. 
ఒక్కొక్కసారి దైవం మిమ్మల్ని కష్టపెడుతున్నాడని 
మీరు భావిస్తుంటారు. ఇది చాల పౌరపాటు. 
దైవము అన్నింటికీ సాక్షీభూతుడై ఉంటాడు. మీ 
కర్మలే మీకు కష్టములుగా రూపొందుతున్నాయి. 
వాటికి కూడా ఏమాతము జంకక, [కుంగక 
దాటుకొని పోవాలి, ఏదొచ్చినా మీ మంచికోసమే 
నని భావించాలి. అంతిగాని ఊరొకే ఇక్కడ 
అక్కడ తిరిగొతీ కాలమును, కాయమును, కర్మను 
కట్టకడపటికి ధనమును కూడా వ్యర్థం చేసిన 
వారవుతారు, 


(తేది: 20.7.965 సాయికుల్లుంత్‌ హోల్‌లో 
శ్రీవారు అను(గహింబిన దివ్యసందేశము నుండి) 


వేటగానిని చూనీ ఇసుకలో తన 
లేదనుకుంటుంది. ఈ 
వెలుపల డీన్నదనే జ్ఞానమే ఉండదు. 


కప్పిపుచ్చడానికి (ప్రయత్నించేవారు 


ఈ నిప్పుకోడి వంటివారే. 


జూన్‌ 1997 


149 , 


అవతారవాణిీ: 


సాయంకాల సమావేశాలు 


శాశ్వతానంద (ప్రాప్త 


విద్యార్థులారా! _ ఎవరైనా ఏడుసూంటే, 
“ఎందుకయ్యా నీవు ఏడుస్తున్నావు” అని 
అడుగుతాము. కాని ఎవరైనా ఆనందంగా ఉంటే, 


“ఎందుకయ్యా నీవు ఏడ్చటం లేదు అని 
అడుగుతామా? అడుగము. ఎందుకంటే 
మానవునికి ఆనందము సహజము, ఏడుపు 


అసహజము. ఈ విశాల ప్రపంచమందు (పతి 
జీవి ఆనందమునే ఆశిస్తుంది. “అందమె ఆనందం, 
ఆనందమె జీవిత మకరందంి. అయితే జగత్తులో 
శాశ్వతమైన అందముగాని, శాశ్వతానందముగాని 
ఎక్కడా కానరావు. ఉదాహరణకు ఒక గులావీ 
పుష్పమును తీసుకుందాము. అది చూచుటకు 
చాల అందంగా ఉంటుంది. ఆ అందమే ఆనందము 
నందిస్తుంది. కాని దాని అందము ఎంతవరకు? 
నేడు, రేపు ఉండవచ్చు. మరునాటికి అందమును 
కోల్పోతుంది. దానితోపాటు ఆనందము కూడా 
పోతుంది. అనిత్యం అసుఖం లోకం. ఇలాంటి 
లోకమందు శాశ్వతానందము ఏరీతిగా లభిస్తుంది? 
శాశ్వతానందము ననుభవించాలంటే నిత్యసత్యమైన 
భగవంతుని ఆ(శయించాలి. భగవంతుడే అందము. 
ఆ అందములోనే శాశ్వతానందము ఉంది. 


“మాకురు ధన జన యౌవన గర్వం 
హరతి నిమేవా కొలస్సర్టుం...*” అన్నారు 
శంకరులవారు. ఒకానొక సమయంలో ఒక 
విద్యార్థి ఒక హస్త సాము ద్రికుని దగ్గరకు వెళ్ళాడు. 
అతడు ఈ పిల్లవాని చేయి చూసి, “ఆహా! నీవు 


గొప్ప ధనవంతుడ వవుతావు' అన్నాడు. ఈ 
పిల్లవాడు చాల సంతోషించాడు. మరి కొంత 
సేపటికి “నాయనా! ని విద్యారేఖ కూడా చాల 
బాగున్నది. నీవు గొప్ప విద్యావంతుడ వౌతావు, 
గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు. ఈ 
విద్యార్థి ఆనందానికి అవధులు లేవు. కాని, 
మరి కొంతసేపు ఇతని చేయిని పరీక్షగా చూసీ 
ఏమీ చెప్పక కొంత నిరాశ చెందినట్లు కనిపించాడు. 
“ఏమిటండీ యోచిస్తున్నారు? ఇంకా ఏమైనా 
చెప్పండి" అన్నాడీ విద్యార్థి ఉత్సాహంగా, 
“నాయనా! ఏమని చెప్పేది? అన్నీ బాగున్నాయి 
కాని నీ ఆయుస్సు చాల తక్కువగా ఉంది 
అన్నాడు. దీర్జాయుస్సు లేనప్పుడు ఎన్ని ఉండీ 
ఏమి (పయోజనం? అదేవిధంగా శాశ్వతానందము 
లేనప్పుడు మానవునికి ఎన్ని సిరిసంపద లున్నప్పటికీ 
ప్రయోజనం లేదు. శాశ్వతానందము ననుభవించా 
లంటే ఈ అశాశ్వతమైన జగత్తులో కొంత జా(గ్రత్తగా 
మెలగాలి. 


మహాభారత యుద్ధం జరుగుతున్న 
సమయంలో వ్యాసులవారు ఆ యుద్దాన్ని చూసే 
నిమిత్తమై వెళుతున్నారు. ఆ సమయంలో ఒక చిన్న 
పురుగు దారికి అడ్డంగా పరుగెత్తి పోవడం 
కనిపించింది. ఆశ్చర్యం 
కలిగింది. ““ఓ (కిమీ! నీవెందు కింత వేగంగా 
పరుగత్తుతున్నావు?'' అని (ప్రశ్నించాడు. దానికి 
మాట్లాడే శక్తిని అను గ్రహించి జవాబు చెప్పమన్నాడు. 


వ్యాసులవారికి చాల 


150 జూన్‌ 199? 


అప్పుడా పురుగు, “స్వామీ! ఇంకొంత 
సమయంలో ఇటువైపుగా ఒక రథము రాబోవు 
చున్నది. దాని వేగమునకు భూమి కంపించి 
పోతున్నది. అది రాక పూర్వమే నేను ఇంటికి 
చేరాలని త్వరగా వెళుతున్నాను” అన్నది, 
“నీవు చూడటానికి ఇంత చిన్నగా ఉన్నావు. 
నీకు కూడా (ప్రాణంపై ఇంత (గేమా?'' అని 
వ్యాసులవారు అడుగగా ఆ పురుగు, “స్వామీ! 
మా ఆకారములు చిన్నవిగా ఉండవచ్చుకాని, 
ప్రాణం ఒక్కటే కదా! ఎంతో గొప్ప మేధాశక్తి కల్లిన 
మానవుడు ఏ సుఖసంతోష భోగభాగ్యములను 
అనుభవిస్తున్నాడో వాటిని మేము కూడా అనుభవి 
స్తున్నాము. మానవుడు కుటుంబ సంబంధమైన 
విషయాలలో శాశ్వతానందమున్నవని (భ్రమి 
స్తున్నాడు. మానవుడు అనుభవిస్తున్న ఆనందాన్ని 
మేము కూడా మా కుటుంబంలో అనుభవిస్తున్నాము, 
మానవునివలె మేము కూడా మధురమైన 
పదార్థములను ఆరగించి ఆనందిస్తున్నాము. కనుక 
ఆకారం (పధానం కాదు, మాకుకూడా |(పొణం 
పైన పీతి ఉన్నది” అన్నది. ఈ మాటలు వ్యాసుల 
వారికి కనువిప్పు కలిగించాయి. “ఇది చూడటానికి 
చిన్న పురుగువలె కనిపిస్తున్నదికాని పరమసత్యమునే 
చెబుతున్నది అని గుర్తించాడు. 
(కిమికీటకాదులకు, మానవునికి కేవలం 
ఆకారములోనే భేదమున్నది కాని, అనుభవించే 
సుఖదుఃఖములు సమానమే. కీటకమునకు చిన్న 
బాధ, మనిషికి పెద్ద బాధ అని కొందరు 
భావిస్తారు. అది చాల పొరపాటు. విశాలమైన 
సము[దమునకు ఏ రుచి ఉంటుందో అదే రుచి 
అందులోని ఒక చిన్న నీటివిందువుకు కూడా 
ఉంటుంది.  నీటివిందువులో ఉప్పు తక్కువగా 


ఉండవచ్చుకాని, రుచి ఒక్కటే కదా! అదేవిధంగా 
(పతి |[పాణికి సుఖదుఃఖములు సమానమే. అయితే 
మానవుడు ఏవిధంగా ఉండాలంటే - సుఖ 
దుఃఖములను సమంగా చూసుకోవాలి. ““సమత్వం 
యోగముచ్యతీ'', అదే నిజమైన యోగము. ఆకార 
భేదమును చూడకూడదు, అనుభూతిని మాత్రమే 
దృష్టియందుంచుకోవాలి. పుట్టిన బిడ్డకు ఆకలి 
ఎటువంటిదో తల్లికి కూడా అటువంటిదే. అమ్మ 
అన్నం తింటుంది, బిడ్డ పాలు (త్రాగుతాడు. కాని 
ఇరువురికీ ఆకలి ఒక్కటే. అదేవిధంగా (ప్రతిజీవికి 
అన్నీ అనుభూతులు సమంగానే ఉంటున్నాయి. 
వేదములనే విభజించిన గొప్ప జ్ఞానియైన వ్యాసునికి 
కూడా ఈ విషయము ఒక కీటకము చెప్పేంతవరకు 
అర్థం కాలేదు. 


చిన్న క్రిమికీటకాదుల నుండి కూడా మనం 
నేర్చుకోవలసినది ఎంతో ఉన్నది. ఈ (ప్రపంచమంతా 
మనకు ఎన్నో ఆదర్శములను బోధిస్తున్నది. 
కనుక మనం శాశ్వతానందమును పొందాలంటే 
(గంథములవల్లగాని, గురుబోధలవల్లగాని పొంద 
లేము. (ప్రతి విషయమును చక్కగా విచారణ చేసి 
అనుభూతిలోకి తెప్పించుకోవాలి. మనం చేసే ప్రతి 
పనియందు నిత్యానిత్యములను గుర్తించాలి, క్షత్ర 
క్షేత్రజ్ఞ విభాగమును తెలుసుకోవాలి. దేహము- 
క్షేత్రము, చైతన్యము - శే(త్రజ్ఞుడు. అయితే ఈ 
చైతన్యమును గుర్తించడానికి దేహమే ఆధారము. 
దేహము - దృళ్యకల్పితము, చైతన్యము - అదృశ్య 
తత్వము, అగోచరము. కనుక గోచరముకాని 
చైతన్యతత్వమును అగోచరమైన _ జ్ఞానంతొనే 
అనుభవించాలి. అందుకోసమే ధ్యానము 
(మెడిటేషన్‌) చేయాలన్నారు. అనగా కన్నులు 
మూసుకొని ఏది మనకు కనిపించకుండ 


151 జూన్‌ 1997 


ఉన్నదో దానిని పొందడానికి ప్రయత్నించాలి. 
మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని 
ముందర కన్నులు మూసుకొని నమస్కారం 
చేస్తాము. అంతదూరం పోయి విగ్రహాన్ని 
చూడకుండా కన్నులు మూసుకోవడ మెందుకు? 
కన్నులతో చూసినది దృశ్యకల్పితమైనది. అనగా 
ఆ విగ్రహం కూడా దృశ్యకల్పితమైనదే. కాని, ఆ 
విగ్రహం నుండి ఆవిర్భవించే ఆనందము అగోచర 
మైనది. అట్టి అగోచరమైన ఆనందమును 
దేహములోనున్న అగోచరమైన జ్ఞానముతోనే 
అనుభవించాలి. 


జనక మహారాజుకు ఒకనాటి రాత్రి తాను 
రాజ్యాన్ని కోల్పోయి ఆకలితో అలమటిస్తూ 
అరణ్యంలో ఏకాకిగా సంచరిస్తున్నట్లు కల 
వచ్చింది. ఆ కలలో ఎవరో ఒక వ్యక్తి తనకు ఒక 
ఆకులో ఇంత అన్నం పెట్టి ఇవ్వగా మరుక్షణంలో 
ఒక (గద్ద వచ్చి దానిని తన్నుకు పోయింది. ఆ 
ఆవేదనలో అతనికి మెలకువ వచ్చింది. మెలకువ 
వచ్చేసరికి తాను బెడ్‌రూమ్‌లో ఉన్నాడు. 
వెంటనే లేచి కూర్చుని, “అది నిజమా? ఇది 
నిజమా?'” అన్నాడు. (ప్రక్కనే ఉన్న రాణి, 
“ఏమిటండీ! ఎందుకిలా అంటున్నారు?”* అని 
అడిగింది. కాని జనకుడు ఆమె మాట వినిపించు 
కోవడం లేదు. “అది నిజమా? ఇది నిజమా? 
అంటున్నాడు. రాణికి దిక్కు తోచక కులగురువును 
పిలిపించింది. ఆయన వచ్చి జ్ఞానదృష్టితో అసలు 
సంగతిని (గ్రహించి, “మహారాజా! జాగ్రత్తలో 
స్వప్నము లేదు, స్వప్నములో జాగ్రత్త లేదు. 
కాబట్టీ అది నిజము కాదు, ఇది నిజము కాదు. 
అయితే నీవు జా[గ్రత్తలోను ఉన్నావు, స్వష్నములోను 
ఉన్నావు. కాబట్టి నీవీ. నిజము" అన్నాడు, 


అనగా, ఈ జగత్తులో అనుభవించునవన్నీ ఏదో 
ఒకనాటికి కాలగర్భములో కలసిపోవునవే. శాశ్వత 
మైన ఆనందము ఒక్క దివ్యత్వమునందు మౌ శ్రమే 
అనుభవించడానికి వీలవుతుంది. 


నీకు ఆకలి వేస్తున్నది. క్యాంటీనుకు వెళ్ళి 
రెండు చపాతీలు తిన్నావు. ఆకలి తీరింది, 
సంతోషము! కాని ఎంతసేపు? రెండు గంటల 
తరువాత తిరిగి ఆకలి (ప్రారంభమవుతుంది. చహాశ్తీ 
తిన్న ఆనందము కొద్ది సేపే ఉంటుంది. తరువాత 
మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇదేరీతిగా ఈ ప్రాకృతమైన 
భోగభాగ్యములు తాత్కాలికమైన సుఖమును 
అందించవచ్చునేమోగాని శాశ్వతానందమును 
అందించ లేవు. ధృతరాష్ట్రునికి కావలసినంత సిరి 
సంపద లున్నాయి. కాని, అతనికి ఆనందమనేది 
లేదు. శరీరము హంసతూలికా తల్పముపై 
పవళించినా మనస్సు మాతం అగ్నిపర్వతంపై 
ఉన్నది. మీరెంతో ధనము వ్యయం చేసి ఎయిర్‌ 
కండీషనర్‌ పెట్టుకోవచ్చు, డన్‌లప్‌ సోఫాలు పెట్టు 
కోవచ్చు. ఇవన్నీ దేహాన్ని చల్లబర్చుతాయికాని 
మనస్సును చల్లబర్చలేవు కదా! మనస్సును చల్ల 
బర్చునది ఒక్క దైవచింతనే. అందువల్లనే అర్జునుడు, 
*““చంచలం హి మనః; కృష్ణా ప్రమాది బలవద్దృఢంి' 
అన్నాడు. “కృష్ణా! ఈ మనస్సు మహా చంచల 
మైనది. దీనితో ఏవిధంగా ఆనందాన్ని అనుభవించ 
గలను?'' అని ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణుడు, 
“అర్జునా! నా ఆజ్ఞను శీరసావహించు. నీవు 
మనస్సును అనుసరించవద్దు, దానివైపే చూడవద్దు. 
ఎప్పుడూ దైవచింతనే చేయి. యుద్ధములో కూడా 
నన్నే స్మరించు. యుద్ధము చేస్తున్నది దేహమే 
కాని, మనస్సు కాదు కదా! కాబట్టి మనస్సుతో 
నన్ను స్మరించు. సర్వకాల సర్వావస్థలయందు 


152 జూన్‌ 199? 


మనస్సును నాయందు నిలిపినప్పుడే 
నందము లభ్యమవుతుంది * అన్నాడు. 


శాశ్వతా 


మీరు ఈ జగత్తును లౌకిక దృష్టితో 
చూడటంచేత మీకు అంతా భిన్నత్వం కనిపిస్తున్నది. 
లోకాన్ని దైవదృష్టితో చూడండి. మీకు కనిపించే 
తలలన్నీ భగవంతుని తలలే. అన్నీ భగవంతుని 
స్వరూపాలే. ఇట్టి ఎకత్వభావనవల్ల ఎంతో 


శాంతి లభ్యమవుతుంది, ఎంతో సుఖాన్ని 


అనుభవిస్తారు. “ఇతను వేరు, ఆమె వేరు” అనే 
భేదమును పాటించడంచేతనే మీకు ఖేదము 
'ప్రారంభమౌతున్నది. విశ్వమును విష్ణుస్వరూపంగా 
భావించాలి. అందరిలోను దైవాన్ని దర్శించాలి, 
సర్వకర్మలను దైవారితం గావించాలి. అప్పుడే 
శాశ్వతానందము ప్రాప్తిస్తుంది. 


(తేది:22. 7.965 సాయికుల్ల్వుంత్‌హాల్‌లో 


శ్రీవారు అను(గహించిన దివ్యసందేశము నుండి) 


సున్నాల పన్నా 


(పత్యక్షమైన దైవమును కాదందువా? 

నీ జీవితం బెల్ల నిండు సున్న 
వేదవాక్కులయందు. విశ్యాసముంచవా? 

తొండంత బలమున్న గుండు సున్న 
ఆర్హసేవా పరాయణత కాదందువా 

భళి భళీ! (బతుకెల్ల బండి సున్న 
భజనలో నైనను పాలైన నందువా 

అధికారి వగుగాక అసలు నున్న 
అన్న మిడునట్టి దెవున కక్క టకట 
సున్నమిడు జెంత దోషమో చూచుకొనుము 
లెమ్ము! సన్మార్థ గామివి కమ్ము! రమ్ము! 
బుద్ధి బలమున్న మానవా! మోసపడతు 


(సేమతో నొకమారు వీలువవా దైవంబు 
నీ జీవితం బెల్ల నిష్టులంబు 
ఉన్నంతలో త్యాగ మొనరింప కుందువా 
నీ సంపదావళ నిష్పులంబు 
దేవు డున్నాడని తెలియగా నేరనా 

నీ మానవత్వంబు నిష్పలంబు 
సరివానిలో దేవు నరయగా నేరవా 

నీదు విజ్ఞానంబు నిష్టలంబు 
సత్యలోకంబు వైకుంఠ స్వర్థములను 
దాటి కైలాస మందుండి ధరణీ డిగ్గి 
మనుజులందున మనుజుడై మసలుచున్న 
మాధవుని చూడుమా పర్షి! మానవుండ! 


- వీరుభొట్ట సూర్యనారాయణ (తాడేపల్లిగూడెం) 





పరుగెత్తే రైలుతోపాటు పట్టాలు తూడా పరుగెత్తితే పయాణీకుల (ప్రాణాలు ఏమవుతాయో 
చెప్పడానికి వీలుకాదు. అదేవిధంగా పరుగెత్తే (పపంచంతోపాటు భగవంతుడు కూడా 


పరుగెత్తుతూ ఉంటే పరిస్థితి అయోమయంగా ఉంటుంది. 


తనుక ఖభగవంతుడు 


సాక్షీభూతుడై నిత్యసత్య స్వరూపాన్ని, స్థిరత్వాన్ని పొందియున్నాడు. 


జూన్‌ 1997 


-బొబొ 


153 


అవతారవాణి 


సాయంకాల సమావేశాల్ప 


మూడు తరహాల వ్యక్తులు 


“నీటియందె పుట్టి నీతయందె పెరిగి 
నీజియందణంగు నీటి బుడగ 
నరుడు బుద్చుధంమి, నారాయణుడు నీరు 
మరువబోకు డిటువంటి మంచిమాట" 


విద్యార్భులారా! మానవులను మూడు 
విధములుగా విభజించవచ్చును. 1.పుష్టి జీవులు. 
2. మర్యాద జీవులు. 8. (ప్రవాహ జీవులు. 


మొదటి తరహా వ్యక్తులు పుష్టి జీవులు. వీరు 
ఎట్టి సాధనలూ చేయకపోయినప్పటికీ, వేదములను 
పఠించకపోయినప్పుటికీ, శాన్ర విచారణలో జీవితాన్ని 
గడుపకపోయినప్పటికీ పురాకృత పుణ్యఫలముచేత 
భగవ[త్రీమకు పా(త్రులౌతారు. ప్రాకృతమైన 
జీవితంలో వీరు జపతపాది సాధనలు సల్పరు, 
సల్పనవసరం లేదు కూడా. వంట అయిన తరువాత 
కట్టెలతో పనేమి టి! అట్లే భగవదనుగ్రహం లభించిన 
తరువాత ఇంక సాధన లెందుకు? పుష్టి జీవులు 
కేవలం దైవమును వరించి, దైవము నానందింప 
జేయడానికే తమ కాయమును, కాలమును, కర్మను 
అంకితం గావిస్తారు. వీరికి దైవచింతన సహజంగానే 
అలవడుతుంది, (ప్రత్యికించి సతృంగంలో చరనక్కర 
లేదు. వీరు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి 
తలచినా అంతా పవిత్రమైనదిగానే ఉంటుంది. 
వీరిని దైవమే తన సన్నిధికి చేర్చుకుంటాడు. 
(పహోదుడు, (ధ్రువుడు బాల్యమునందే దైవాన్ని 
వరించి దైవ(పేమకు పాత్రులయ్యారు. మానవత్వాన్ని 
ధరించిన తరువాత దైవాన్ని వరించి, దైవానికి 
పీతికరంగా ఉండటం మహా అదృష్టం. 


రండవ తరహా వ్యక్తులు మర్యాద జీవులు. 
వీరు వేదశాన్రఇతిహిస పురాణములందు ప్రవీణులై, 
(బహ్మసూ త్రములు, భగవద్గీత ఇత్యాది స(ధ్గ్దంథము 
లను పఠిసూ నిరంతరము సాధనలు సల్బుతూ 
ఉండే వ్యక్తులు. కాని వీరు గొప్ప పండితులైనప్ప టికీ 
దైవానుగ్రహమునకు నోచుకోలేక పోతున్నారు. 
కారణమేమిటి? వీరు [గంథ పరిచయమునందే 
కాలమును వ్యర్థం చేస్తున్నారుకాని, చదివిన వాటిలో 
ఒక్కటైనా ఆచరణలో పెట్టడం లేదు. 
“అఆకెన్నవాని ఆకలి తీరునా 
పంచభక్యంబుల పాకము విన్నయంత 
నిరుపేదవాని పేదరికము పోవునా 
విత్త (పభావంబు విన్నయంత 
రోగపేడితుని బల్‌రోగంబు పోవునా 
బొషధ ముహామంబు విన్నయంతి ' 
గంథ పరిచయం కూడా ఉండవలసీందే. కాని 
నిరంతరం తెలుసుకొనుటయందే కాలమును వ్యర్థం 
స్తే ఇంక తెలుసుకొన్నవాటిని ఆచరణలో. పెట్టే 
దెప్పుడు? అందుచేతనే కొందరు ఎన్ని 
నేర్చినప్పటికీ దైవానుగ్రహాన్ని పొందలేక 
పోతున్నారు. ఈనాడు లోకంలో మర్యాద జీవులు 
అనేకమంది ఉన్నారు. ఎక్కడ కూర్చున్నా జపం 
చేసూనే ఉంటారు. బజార్లో పోతున్నా జపమాల 
(తిప్పుతూనే ఉంటారు. కాని హృదయంలో దైవాన్ని 
(ప్రతిష్టంచుకోకుండా ఎన్ని జపములు చేసినా 
(ప్రయోజనమేమిటి? భగవంతుడు మీ హృదయవాసి, 
దయగల హృదయమే దైవమందిరము. కనుక, 
మీరు దయామయులుగా రూపొందాలి. 


154 జూన్‌ 1997 


భగవంతుడు  పుష్టిజీవుల జన్మాంతర 
పుణ్యము చూస్తాడుకాని ప్రస్తుత పరిస్థితిని 
ఏమాత్రము చూడడు. ప్రస్తుత పరిస్థితిని మాత్రమే 
చూస్తే కొందరికి దైవానుగ్రహ ప్రాప్తికి అర్హత 
లేకపోవచ్చు. లోకులు (ప్రస్తుత జీవితమును మాత్రమే 
చూస్తారు. కాని భగవంతుడు మొట్టమొదట 
గడచిపోయిన జీవితమును చూస్తాడు, తరువాత 
వర్తమానమును చూస్తాడు, భవిష్యత్తును కూడా 
చూస్తాడు. 


ఇంక మూడవ తరహా వ్యక్తులు ప్రవాహ 
జీవులు. వీరు ఏ సాధనలూ చేయరు. నిరంతరము 
లౌకికమైన, |ప్రాకృతమైన చర్యలతో కాలాన్ని 
వ్యర్థం చేస్తుంటారు. కొందరు కనీసం సంకట 
మొచ్చినప్పుడైనా, “వెంకటరమణా!' అంటారుకాని, 
(ఫవాహ జీవులు అది కూడా అనరు. అసలు 
ఎప్పుడూ భగవచ్చింతనీ చేయరు. _ కేవలం 
భౌతికమైన సుఖమును పొందాలి, భౌతికమైన 
కీరిమర్యాదల నందుకోవాలన్న చింతనే తప్ప 
ఆధ్యాత్మిక మంటే ఏమిటో వీరికి తెలియదు. 
అనిత్యమైన జగత్తును నిత్యముగాను, నిత్యసత్యమైన 
దివ్యత్వమును అసత్యంగాను భావిసారు. ఇది 
ఎంత పౌరపాటు చెప్పండి! కనిపించే చెట్టుకు 
కనిపించని పేళ్లీ ఆధారం. కనిపించే భవనానికి 
కనిపించని పునాదులే ఆధారం. కనుక 
కనిపించనంత మాత్రమున దివ్యత్వం లేదని 
భావించకూడదు. ఆ కనిపించనిదే ఈ కనిపించే 
జగత్తుకు ఆధారభూతమై యున్నది. ఇట్టి దివ్యత్వాన్ని 
విస్మరించి భౌతిక జగత్తును విశ్వసించేవారే 
(పవాహ జీవులు. 


అయితే బాహ్యమునకు ప్రవాహ జీవులవలె 
కనిపించేవారిలోను కొందరు పుష్టిజీవు లుంటారు. 


ఈ ఆధునిక యుగంలో బాహ్యంగా భగవన్నామ 
స్మరణ చేస్తే లోకులు అపహాస్యం చేసారీమోనన్న 
భయంతో కొందరు లోలోపలే భగవంతుని 
స్మరిస్తుంటారు. ఒక గృహిణి పరమ భక్తురాలు. 
కాని ఆమెభర్త మాత్రం ఆమె వినగా ఏనాడూ 
రామా! కృష్ణా! అని ఉచ్చరించినవాడు కాదు, 
ఏ దేవాలయమునకూ వెళ్ళినవాడు కాదు, ద 
మహనీయులనూ దర్శించినవాడు కాదు. తన 
భర్త భగవంతుని విస్మరించి లౌకిక విషయాలలో 
మునిగి తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడనే 
ఆవేదన ఆమెలో దినదినమునకు పెరిగిపోతూ 
వచ్చింది. *' ఓ భగవంతుడా! నా భర్త నిరంతరము 
నిన్ను స్మరించటట్టు మంచిబుద్ధిని అను(గహించు' ” 
అని (ప్రతి నిత్యము భర్తను గురించే ప్రార్థన చేసేది. 
ఒకనాటి ర్యాతి ఆయన పక్క మీద అటూ ఇటూ 
దొర్లుతూ “రామా!” అన్నాడు. ఆమె విన్నది, 
ఆనందంతో పొంగిపోయింది. భర్తకు చెప్పకుండా 
తెల్లనారుయూమున లేచి ఇంటికి మంగళతోరణం 
కట్టింది. ఇల్లంతా శుభం చేసి వీదలకు అన్నదానం 


చేయడానికి తగిన ఏర్పాట్లు చేయసాగింది. 


మంగళవాయిద్యములవారిని పిలిపించింది. భర్త 
లేచి ఇదంతా చూశాడు. ఏమిటీ రోజు పండుగ? 
ఎందుకింత ఆర్భాటం చేస్తున్నావు?'' అని 
అడిగాడు. ఆమె చేతులు జోడించి, “నాథా! నీ 
నోటినుండి నేను ఒక్కనాడైనా రామా! కృష్ణా! 
అన్న పదములు వినియుండలేదు. కాని (క్రిందటి 
రా(త్రి విన్నాను. భగవంతుడు ఇన్నాళ్ళకు నా 
ప్రార్థన నాలకించాడు'” అన్నది ఆనందంగా. ఈ 
మాటలు విని భర్త _ స్థంభించిపోయాడు. 
““ఇంత కాలంగా రాముని నా హృదయంలో ఎంతో 
భద్రంగా (ప్రతిష్ట చేసుకొని ఎవ్వరికీ తెలియకుండా 
దాచుకొన్నాను. ఈ సంగతి నాకు, రామునికి 


155 జూన్‌ 1997 


ళం 


ప్ప మరొకరికి తెలియదు. అలాంటి రాముడు 
ఈ రోజు బయట పడిపోయాడా, నౌ నోటి నుండి 
వెళ్ళిపోయాడా!'” అని విచారిస్తూ (పాణం 
విడిచాడు. చూశారా! ఇలాంటివారు చూడటానికి 
(ప్రవాహ జీవులవలె కనిపించినా నిజంగా పుష్టి జీవులే. 
బాహ్యంగా భగవచ్చింతన చేస్తున్నట్లు కనిపించక 
పోవచ్చుకాని, లోపల ఏ చింతన చేస్తున్నారో 
ఎవరికి తెలుసు? లోగుట్టు భగవంతునికే తెలుసుకాని 
మరొకరికి తెలియదు. 


జ్‌ 


చాలమంది రిటైర్‌ అయిన తరువాత భగవ 
చ్చింతన చేస్తా మంటారు. పిల్లలు లేతవయస్సులోనే 
భగవచ్చింతన ప్రారంభిస్తే వారి జీవితం ఏమై 
ఫోతుందోనని అనేకమంది తల్లిదండ్రులు భయపడు 
తుంటారు. ఇది చాల పొరషాటు. 


““వదపదమంచు కింకరులు పొళము లాగెడు వేళ 
బంధువుల్‌ దబదబ బయట పెట్టుడిక లాభము 
లేదని బెప్పువేళ ఆలువిడ్డలున్‌ లబలబ ఏడ్చువేళ 
తరమా హరినామము నోట ఐల్కగన్‌? 


కనుకనే, SLOWLY, 
REACH SAFELY అని చెప్పాను, _ లేతవయస్సు 
నుండే దైవచింతన చేయాలి. మంచి మధురమైన 
రసముతో నిండిన ఫలమును భుజిస్తే ఆనందము 
కల్లుతుందికాని, (కుళ్ళిపోయి కంపుకొట్టే 
సమయంలో ఎవరు భుజిస్తారు? ఈ యౌవన మనేది 
మధురమైన రసముతో కూడిన ఫలమువంటిది. 
దీనిని భగవంతునికి అర్చించాలి. కనుక లేత వయస్సు 
నుండే మీరు దైవచింతన (ప్రారంభించాలి. అప్పుడే 
మీకు శాంతి చేకూరుతుంది. 


START EARLY, DRIVE 


మీరు చూసే యుండవచ్చు - నిన్న 
జగన్నాథుని రథము యొక్క ఉకరేగింపు జరిగింది. 





(తేది: 28.7.965 నాయికుల్వంత్‌ సభామండపంలోే 





156 





లక్షలాది (ప్రజలు అందులో పాలొన్నారు. శ; 
దేహము కూడా ఒక రథమువంటిదే. దీని లోపల 
ఉండేది ఆత్మస్వరూపుడైన దేవుడు. అతని 
ఉశరేగింపే ఈ జీవితం. లోపల ఆ విశ్వనాథుని 
రూపముంటేనే విశ్వంలో ఈ రథం బయలుదేరు 
తుంది. కనుక (ప్రతి జీవి భగవంతుని అంశమే. కః 
సత్యాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్ధకం గావించు 
కోవాలి, క్షణికమైన విషయభోగాలలో మునిగి 
వ్యర్థం చేసుకోరాదు. నిన్న చెప్పాను - వ్యాసుల 
వారికి చిన్న కీటకము ఎంత గొప్ప పాఠం నేర్చింది! 
“అయ్యా! మీ కుండే విషయవాసనలు మాకూ 
ఉన్నాయి. 
మేమూ ఆశిస్తున్నాము. మీవలె మాకూ భార్యా 
పిల్లలున్నారు. మీవలె మేము కూడా తింటున్నాము, 
దిస్తున్నాము. ఈ విషయంలో మీకు, మాక 
భేదమీ లేదు. మరి నేనేదో చిన్న (క్రిమినని ఎందుక 
చులకనగా చూస్తున్నావు?'' అని అడిగింది, 
మానవజన్మ విశిష్టతను గుర్తించుకోలేక మీర 
పళుపక్షి [క్రిమికీటకాదులవలె జీవిస్తూ ఏదో 
Enjoy (ఎన్‌జాయ్‌) చేస్తున్నామనుకుంటున్నారు. 
అది కాదు, మీరు సాధించవలసినది 24. 
10(ఎన్డ్‌-జాయ్స్‌. అనగా అంత్యములో మీర 
ఆనందంగా ఉండాలి. జీవితకాలంలో చేసిన స్మరణ 
అంత్యకాలంలో ఆదరణ క్రింద వస్తుంది. ఈ 


. పాకృతమైన ఎన్‌జాయ్‌మెంట్‌ క్షణభంగురమైనది, 


మీరు ఎన్స్‌జాయ్‌కోసం పాటుపడాలి. అడి 
కేవలం భగవచ్చింతన ద్వారానే ప్రాప్తిస్తుంది. అయికే 
చింతన చేసినంత మా(తమున చాలదు, భగవత్కా 
ర్యములలో కూడా పాలొొనాలి, కార్యమ. 
కాయముతో చేయాలి, చింతన మనస్సుతో 
చేయాలి. అప్పుడే మీకు ఆత్మానందము ప్రాప్తిస్తుంది. 


(శ్రీవారు అను(గహీంచిన దివ్యసందేళము నుండి) 


జూన్‌ 1997 


| 
| 


మీరు ఆశించే భోగభాగ్యములను 


అవతారవాణీ 


సాయంకాల సమావేశాలు 


ధర్మం పురుష లక్షణం 


“* డానధర్భము లేక దయయు నత్యము లేక 
మూనసంబున మంచి నీతి లేక 
చెడుగుణంబులతోడ చెలగుచున్నట్లి 
పూను డిలను చెడును, పరము చెడును. '* 
విద్యార్థులారా! సత్యధర్మములకు మీరే 

వారసులు. ఈనాడు అనేకమంది సత్యధర్మములను 

(ప్రచారం చేయుటకు ప్రయత్నిస్తున్నారు. కాని అవి 

శేనిచోటనేది ఉంటే కదా ప్రచారం చేయడం! 

సర్వత ఉన్న సత్యధర్మములను (ప్రచారం చేయడ 
మెందుకు? (ప్రచారం చేయనక్కర లేదు, 
ఆచరణలో పెట్టాలి. 

“యదాయదాహీ ధర్ణన్య గ్లానిర్భవతి భారత 

అభ్యుత్థాన మధర్భుస్య తదాత్మానం సృజాన్యుహంి'” 

అన్నాడు కృష్ణపరమాత్ముడు. ధర్మము ఎప్పటికీ 
నశించేది కాదు. నిజంగా నశించేదే అయితే అది 
ధర్మము కాదు. కొంతకాలము 
మానవునిలో ధర్మాచరణ సన్నగిల్లి పోవడంచేత 
అది మరుగున పడినట్టుగా కనిపిస్తుంది. (ప్రకాశించే 
సూర్యునికి దట్టమైన మేఘము అడ్డు వచ్చినప్పుడు 
భూమిపైనున్న వ్యక్తి సూర్యుని చూడలేడు. 
అంతమా(త్రమున _ సూర్యుడుగాని, సూర్యుని 
తేజస్సుగాని కీణించినట్లు  చెప్పవచ్చునా? 
అదేవిధంగా సత్యమునే సూర్యుడు, ధర్మమనే 
సూర్య(ప్రకాశము ఎన్నటికీ కీణించడానికి 
వీలుకాదు. సత్యధర్మములు రెండూ మేటర్‌ అండ్‌ 
ఎనర్జీవలె, _(ప్రకృతీపరమాత్మలవలె 


అయితే 


అవినాభావ 


సంబంధము గలవి, అన్యోన్యాశయములై యున్నవి. 
వీటిని విడదీయుటకు వీలుకాదు. 


ఈ ఆధునిక యుగంలో కొందరు ఉద్యోగం 
పురుష లక్షణ మంటారు. అయితే ఉద్యోగం లేని 
పురుషు లెంతమందో ఉంటున్నారు, ఉద్యోగం 
చేస్తున్నవారిలో అనేకమంది శ్రీలు కూడా ఉన్నారు. 
కనుక ఉద్యోగం కాదు పురుష లక్షణం, ధర్మం 
పురుష లక్షణం, సత్యం పురుష లక్షణం. పురుషు 
డనగా ఎవరు? ప్యాంటు, షర్డు వేసుకున్నవాడు 
కాదు. ఆడవాళ్ళు కూడా ప్యాంటు, షర్టు 
వేసుకుంటే వారిని పురుషులని చెప్పడానికి 
వీలవుతుందా? ఇవన్నీ సపైపైడ్రస్సులే. దేహము 
కూడా ఒక డ్రస్సే! కాబట్టీ దేహాన్ని బట్టి 
ఫోకూడదు, దేహిని ఆధారంగా చేసుకోవాలి. 
దేహమునకే పురమని పేరు. ఈ పురములో నఖ 
శిఖ పర్యంతము సంచరించే చైతన్యమే పురుషుడు. 
కనుక ధర్మము ప్రతి మానవునకు, (ప్రతి జీవికి 
సంబంధించిన లక్షణమే. అయితే ఈ ధర్మమును 
మనం ప్రాకృతంగా (బ్రహ్మచర్య ధర్మమని, 
గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస, 
ధర్మమని విభజించుకున్నాము. ఒక్కొక్క తెగకు 
ధర్మమున్నదని భావిస్తున్నాము. 
ఇది బహిర్ముఖమైన ధర్మమేగాని అంతర్ముఖమైన 
ధర్మము కాదు. అంతర్ముఖమైన ధర్మము 
ఎలాంటిది? *“'వమునస్యేకం వచస్యేకం కర్మణ్యేకం 
మహోత్మనాం, '” మనస్సు, మాట, కియ మూడూ 


జూన్‌ 1997 157 


వా 


కం కావాలి. ఇదే ప్రతి మానవునికి సత్యమ్హైన 
పళుపకి మృగాదులకు సంబంధించిన 
ర్మములు వేరువేరుగా ఉంటున్నాయి. అగ్నికి 
హనశక్తి ధర్మము, నీటికి ప్రవాహశక్తి ధర్మము, 
రకు తీపి ధర్మము. ఇదేవిధంగా ఒక్కొక్క 
స్తువుకు ఒక్కొక్క ధర్మం ఏర్పడింది. ఇది 
సృష్టితోనే (ప్రారంభమైనది. 

ధర్మమనగా Righteousness, Right action 
అని ఏమేమో అర్దాలు చెబుతారుకాని, ఇవి 
సరియైనవి కావు. ఇవన్నీ ధర్మమునకు ప్రతి 
బింబములు మాత్రమే. ధర్మమునకు పర్యాయపదము 
లేదు. సంస్కృతములో ధర్మమునకు ధర్మమే 
సరియైన అర్థము. ధర్మము నీకంటే ముందు 
పుట్టిన తల్లివంటిది. భార్యను నీవు ఎన్నుకోవచ్చు. 
కాని ధర్మమును ఎన్నుకునే అధికారము ఒక్క 
దైవానికి తప్పు మరెవ్వరికీ లేదు. ““ధర్యమూల 


శ si 


i 


e¥ 


మిదం జగత్‌, '” ఈ జగత్తంతా ధర్మముపై 
ఆధారపడియున్నది. ఇప్పుడు లోకంలో అనేక 
మంది అనేక ధర్మములు (ప్రబోధిస్తున్నారు. 


అలాంటప్పుడు దేనిని ధర్మమని నీవు నిర్ణయించ 
గలవు? నీ అంతరాత్మకు తృప్తినిచ్చేదే నిజమైన 
ధర్మము. నీ అంతరాత్మయే నీకు గురువు, ఏదో 
మం|(తోపదేశం చేసినవాడు కాదు. ఈ దేహమే 
ఒక యం(త్రము, హృదయమే ఒక తంత్రము. 
దీని నుండే “సోహంి అనే మంత్రము బయలు 
దేరుతున్నది. ఇంతకంటే గొప్ప మంత్రము మన 
కెందురు?! 


నీ కన్నులు ఒక చెట్టుపైన పండును 
చూశాయి. తక్షణమే మనస్సు అది కావాలని 
ఆశించింది. కాని ఆశించిన తక్షణమే ఫలము వచ్చి 
కడుపులో చేరలేదు. కాళ్ళు చెట్టు దగ్గరకు 


నడిచాయి, నడుము వంగింది, చేయి రాయిని 
శీసుకుంది, భుజము దానిని విసిరింది, ఆ 
ఫలము క్రింద పడింది, దానిని నీ వ్రేళ్ళు 
పట్టుకొని నోటిలో పెట్టాయి, నోరు దానిని 
నమిలి జఠరాగ్నికి పంపింది. ఈవిధంగా చెట్టు 
పైనున్న పండు పొట్టలోకి చేరడానికి అన్ని 
అంగములూ సమానంగా పని చేశాయి. ఇందులో 
ఏ ఒక్క అంగము పని చేయకపోయినా చెట్టు 
పైనున్న ఫలము పొట్టలోకి చేరదు. పొట్టలో చేరిన 
తరువాత జఠరాగ్ని మంచి ఫలము తన కందినది 
కదా అని ఊరికే ఉండదు, దాని రసమును 
సర్వాంగములకు పై చేస్తుంది. ఇట్టి 
కో- ఆపరేషన్‌ను బోధించేదే ధర్మము. కాని 
ఈనాడిట్టి కో- ఆపరేషన్‌ ఎక్కడా లేదు, అంతా 
ఆపరేషనే, ఆపరేషనే! కనుకనే సమాజంలో 
విచ్చిన్నకరమైన చర్యలు మితిమీరి పోతున్నాయి. 


సపె 


ఈనాడు జనులందరూ ధర్మపరులుగాను, 
సత్యవాక్చరిపాలకులుగానే కనిపిస్తుంటారు. కాని 


ఎవరు ఎలాంటివారో తెలుసుకోవడానికి 
వీలుకాదు. కొందరు ధర్మము చేసినా 
చేయనట్టుగా ఉంటారు, కొందరు చేయక 
పోయినా చేసినట్లు నటిస్తారు. ఒకానొక 


సమయంలో గోపికలు వచ్చినప్పుడు కృష్ణుడు 
నిదించినట్టుగా నటించాడు. 

““మేను మరచి నిదురించేవారిని 

మేలుకొలుప గలరు ఎవైనా 

కనులు మూసుకొని నిదుర నటించే 

ఘనుని లేపగా ఎవరి తరము? 

జొలమేలోయి కృష్ణా! లీలలు చాలోయి/” 
నిజంగా నిదదించేవాడు రెండుతూర్లు కొడితే 
లేస్తాడు, మేలుకొన్నవాడు. పిలుస్తే లేస్తాడు. 


158 జూన్‌ 1907 


కాని నిద్రపోయినట్లు నటించే వానిని ఎవ్వరూ 
కేసలేరు. ఈనాడు ధర్మాచరణ కేవలం నటనగా 


కనిపిస్తున్నది. పవిత్రమైన గ్రంథముంన్నీ 
పారాయణ నిమిత్తమై, ప్రచార నిమిత్తమై 
ఏర్పడినవని భావిస్తున్నారు. కాని ఇవన్నీ 


ఆచరణ నిమిత్తమై ఏర్పడినవే, ఈ; సత్యాన్ని 
గర్తించుకోలేని సాధకులు వీటిని _శేవలం 
ఉదయం, సాయంకాలం పారాయణ చేస్తున్నారు. 
వేదము, “సత్యం వద, ధర్మం చరి" అన్నది. 
అనగా సత్యమును చెప్పమని  చెప్పిందిగాని 
ఆచరించమని చెప్పలేదు. ధర్మమును ఆచరించ 
మన్నదిగాని చెప్పమన లేదు. చెప్పేది నాలుక, 
చేసేది హస్తము. ఈ రెండింటితో మనస్సు 
ఏకం కావాలి. ఇదె నిజమైన ధర్మము. ఒక 
నిమిషం సత్యము, రెండో నిమిషం అసత్యము, 
ఒక నిమిషం ధర్మము, మరో నిమిషం అధర్మము 
- ఈవిధంగా ప్రవర్తించేవారు మానవులే కాదు. 


సీతాకల్యాణం జరుగుతున్న సమయంలో 
జనక మహారాజు వచ్చి రామచంద్రునితో, 
“ధర్మేచ అర్థేచ కామేచ...” అని (ప్రామిస్‌ చేయ 
మన్నాడు. ధర్మమంటే ఏ ధర్మము? (ప్రాకృతమైన 
ధర్మమా? లేక అంతర్ముఖమైన ధర్మమా? 
““పాకృతమైన ధర్మములో ఆమె సుఖమే నా 
సుఖము, నాధనమే ఆమెధనము, ఆమె ఇష్టమే 
నా ఇష్టము. ఈ మూడింటికీ నేను 
ఒప్పుకుంటానుగాని, సమాజధర్మానికి అడ్డు 
తగిలితే సితనైనా వదులుతానుకాని సమాజమును 
వదలను" ' అన్నాడు. కనుకనే ఎవడో చాకలి వచ్చి, 
పదినెలలు లంకలో ఉన్న సీతను రాముడు 
తెచ్చుకున్నాడని విమర్శించేసరికి తక్షణమే సీతను 
త్యజించాడు. ' సత్యవాక్చరిపాలకుడు రాముడు. 


జూన్‌ 1007 


తాను ఇచ్చిన మాటనేగాక తన తండ్రి ఇచ్చిన 
మాటను కూడా నిలబెట్టాడు. తండ్రియె పుత్రుని 
రూపములో జన్మిస్తాడు గనుక, దశరథుడే తన 
రూపములో పుటాడనీ, దశరథుడు ఇచ్చిన 
మాట, తాను ఇచ్చిన మాట వేరు కాద! 
గుర్తించి సత్యాన్ని పాలిస్తూ వచ్చాడు. ఇదే 
నిజమైన ధర్మము. 


ఈ కలియుగంలో ఆయుః[|పమాణము చాల 


తక్కువ.  ద్వ్యాపరయుగంలోనైతే ఆయుః 
ప్రమాణము కొంత ఎక్కువగా ఉండేది, 


మహాభారత యుధ్ధంలో కౌరవుల కమాండర్‌- 
ఇన్‌-చీఫిగా నిలచిన భీష్మునికి 112 సం॥లు. 
కృష్ణునికి 6 సం॥లు, అర్హునునికి 74 సం॥లు, 
అయినప్పటికీ వారు మంచి యౌవనంలో ఉన్నారు. 
ఈనాడయితే 1? ఏళ్ళు వచ్చిన వారిని 
యువకులంటాముకాని, ఆనాడు 70 ఏళ్ళు వచ్చినా 
యువకులే! దీనికి కారణం వారి హృదయ 
పవిత్రతయే. పవిత్రత, సహనం, పట్టుదల - ఈ 
మూడూ ఉండటంచేతనే వారు ఎంత వయస్సు 
వచ్చినా మంచి యౌవనంలోనే ఉన్నారు. కాని 
ఈ కలియుగంలో అన్నీ మార్పులు చెందినాయి. 
ఈనాడు దైవచింతన చేయాలంటే ఎన్నో 
ఆటంకములు ఎదురవుతుంటాయి, దైవమందిరాలు 
కట్టాలంటే ఎన్నో కలహాలు జరుగుతుంటాయి. 
సమాజంలో ఎక్కడ చూసినా law & Order 
పూర్తిగా పోయింది. ఈ 127 & Order తిరిగి 
రావాలంటే మనలో మొట్టమొదట 1076 & Action 
కావాలి. 

(తేది: జగ8త0న సాయికుల్వుంత్‌ 
సభామండపంలో (శ్రీవారు అనుగ్రహించిన దివ్య 
సందేశము నుండి) 


159 


కొడైకెనాల్‌లో శ్రీవారు 


అందాలు చిందే కొడైకెనాల్‌ పర్వతవాటికలో ఏ పిలొ0 నుండి మే 11వరకు భగవాన్‌బాబావారు 
గడిపిన మూడు వారాలలో వారి పాదపద్మముల చెంత చేరి, వారి దివ్యసందేశాలను వీనులవిందుగా 
విని దేశ విదేశ భక్తులు పొందిన ఆనందానుభూతి వర్ణనాతీతము. (శ్రీవారి రాకకు ముందు 
చాలారోజులుగా వరానికి నోచుకోని కొడ్టెకెనాల్‌, (శ్రీవారు అడుగుపెడుతూనే కుంభవృష్టిని చవి 
చూసింది. (ప్రతిరోజు వానజల్లులు పడుతున్నప్పటికీ శ్రీవారి కార్యక్రమాలు ఎట్టి అంతరాయమూ 
లేకుండా కొనసాగాయి, భక్తులందరికీ దర్శనస్పర్శన సంభాషణాదులు పుష్కలంగా లభించాయి. 

ఏప్రిల్‌ నుండి మే9 వరకు ప్రతిరోజు సాయంకాలం శ్రీవారు భక్తుల నుద్దేశించి అనుగ్రహ 
భాషణం సల్పారు. భగవానుని వెంట కొడెకెనాల్‌కు వెళ్ళే అదృష్టానికి నోచుకున్న పదిమంది 
విద్యార్థులలో ఒకరు, తరువాత స్వామిభక్తులలో ఒక్కరో ఇద్దరో శ్రీవారి దివ్యసందేశానికి 
ముందుగా (పసంగించేవారు. 


శ్రీవారు తను (ప్రథమసందేశంలో వాక్కుకు గల మహత్తర శక్తిని వివరించారు. వాక్కే 
ఆనందాన్ని ఏషాదాన్ని భయాన్ని నిర్భయాన్ని కలిగిస్తుందన్నారు. కలియుగంలో నామస్మరణే 
ఆత్మానుభూతికి అత్యంత సులభోపాయమని వచించారు. పరమ భక్తాగ్రేసరులైన త్యాగరాజు, 
సూరదాసు, తులసీదాసుల జీవితపోషాలను వివరించారు. అన్ని దివ్యోపన్యాసాలలోను శ్రేమయే 
అంతర్వాహినిగా తనరారింది. భగవంతుని నుండి భక్తులు కోరవలసినవి రెండే రెండనీ, ఒకటి 
(పేమ, రెండవది ఆనందమనీ అన్నారు. భగవంతుని (శ్రేమ ఒక్క సేవ వల్లనే లభిస్తుందని 
నొక్కిచెప్పారు. 

భగవాన్‌బాబావారు కొడైకెనాల్‌ళో ఉన్న రోజులలో అక్కడి భక్తులకు స్వామిసన్నిధిలో 
రెండు పర్వదినములను జరుపుకొనే అవకాశం లభించింది. ఒకటి ఏప్రిల్‌ జవ తేదీన వైట్‌ఫేల్ట్‌లో 
స్వామినివాసమైన తయీబృందావనం వార్షికోత్సవము, రెండవది మేవ తేదీన విశ్వజనని ఈశ్వరాంబ 
దినోత్సవము. ఆ రెండు రోజులు భక్తులందరికీ ప్రసాదవితరణ జరిగింది. ఈశ్వరమ్మ దినోత్సవ 
సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు, బ్లాంకెట్టు పంచి పెట్టబడ్డాయి. శ్రీవారి పర్యవేక్షణలో ఈ 
కార్యక్రమం దాదాపు రెండు గంటలపాటు జరిగింది. సాయం[(త్రం శ్రీవారు తమ దిన్యోపన్యాసంలో 
పిల్లలను ఆదర్భవంతులుగా తీర్చిదిద్దడంలో తల్లుల బాధ్యతను గూర్చి సుదీర్ణంగా ముచ్చటించారు. 
మివ తేదీన మధురైకి వెళ్ళి అక్కడ నూతనంగా నిర్మింపబడిన సత్యసాయి మందిరానికి 
ప్రారంభోత్సవం జరిపారు. కుంభవృష్టిని సైతం లెక్కచేయక భక్తులు అధిక సంఖ్యలో గుమికూడి 
శ్రీవారి దివ్యదర్శన భాగ్యాన్ని పౌందారు. శ్రీవారు కొడైకెనాల్‌ నుండి మే 11వ తేది ఉదయం 
బయలుదేరి సాయంత్రానికి బృందావనం చేరుకున్నారు. 


డౌ! ఆర్‌, (శీరామరాజు ( 'వశాంతి నిల! 


హార్‌ 1 


బాబి 


సత్యోప నిషత్‌ 


(గత సంచిక తరువాయి 


స్వామీ! అనాత్మభావమే మాయ అని, నేను కాని దానిని నేననుకోవడమే మాయ 
అని అన్నారు. మరి ఈ “నేను అనేదే “ఆత్మ అని తెలుసుకోవడం ఎలా? 


“నేను” అనేదే ఆత్మ, మరేదీ కాదు. దీనిని తెలునుకోవడాన్ని ఆత్మవిచారణ (59౭౬4౬2౮౯1) 
అన్నారు. ఇది ఆధ్యాత్మికమార్గంలో అత్యవసరం, పూజలు, జపధ్యానాదులు ఆధ్యాత్మికం కావు. 
వి సత్కర్మలు మూ(తమే. అయితే కాలాన్ని సార్ధకం గాలించుకునే నిమిత్తం అవి 


' అవసరం. కనుక వాటిని వదలివేయమని నేను చెప్పటం లేదు. కాని ఆత్మవిచారణయే 


అసలైన ఆధ్యాత్మికం. ఇది నా దృష్టీలో చాల తేలిక కాని సరిగ్గా చెప్పేవారు లేకపోవడంచేత 
ఈనాడు అనేకమంది ఆధ్యాత్మిక మార్గం కఠిన మనుకుంటున్నారు. 


Who 26౦౬? (ఎవరు నీవు?) అని ఎవరైనా (పశ్నించినప్పుడు, “నేను భారతీయుడను"” 
అని కొందరంటారు. ఇది సరియైన సమాధానం కాదు. నీవు ఉంటున్న దేళం నీవెలా 
అవుతావు? ఇదే (పళ్ళకు ఇంకొందరు, “నేను ఇంజనీరును”, “నేను డాక్టర్‌ను” అని 
సమాధానం చెబుతారు. ఇది కూడా సరియైన సమాధానం కాదు. నీ విద్యాభ్యాసం 
తరువాత నీవు చేపట్టిన వృత్తి ఇది. ఇట్టి వృత్తి నీవెలా అవుతావు? “ఎవరు నివు?” అన్న 
(పళ్ళకు ఇంకొందరు, “నేను రామారావుని", “నేను వేంకబేళ్ళ(రావుని' అని 

చెబుతారు. ఇది కూడా తప్పే. ఈ పేర్లు పెట్టినవేకాని పుట్టినవి కాదు. పుట్టుకతో 
నీవేమీ బోర్డు తగిలించుకొని పుట్టలేదు కదా! ఇవి నీ తల్టిదం[డులు నీకు పెట్టిన పేర్లు. 
పైగా నీవే పేరైనా మార్చుకోవచ్చు. కనుక నీకు పెట్టిన పేర్డు నీవెలా అవుతావు? 


“నీవెవరు? "" అన్న (పళ్ళకు మరికొందరు, “నేను యువకుడను, ””, “నేను వృద్దుడను'' 

అని చెబుతారు. ఇవి కూడా సరియైన సమాధానాలు కొను. ఎందుచేత? జా[గత్తగా 

గమనించు. ఈనాటి పలనాడు కొంతకాలానికి తం|(డి, మరికొంతకాలానికి అతడే 

తాత అవుతున్నాడు. ఇక్కడ వ్వక్తి ఒక్కడే, ముగ్గురు లేరు. బాల్యం, యౌవనం, 
వార్ధక్యం 'ఇవన్నీ కాలం తెచ్చిన మార్చులేగాని, లీ వొక్క డివే కదా! 


“నీవెవరు? '' అన్నప్పుడు కొందరు శరీరం యొక్క ఛాయ, ఎత్తు, బరువు గురించి చెబుతూ, 
“నేను శరీరమును” అనవచ్చు. కాని ఇది సరియైనది కాదు. ఎందుచేత? స్వప్నావస్థలో 
నీ శరీరం లేదు. , అక్కడ నీ మనస్సే నిన్ను సృష్టించింది. అప్పుడు , నీవు శరీరం ఎలా 
అవుతావు? కనుక ఈ శరీరం నీదికాని నీవు శరీరం కాదు. ఇంకొందరు, 


జూన్‌ 1997 161 


162. 


“మనస్సును. నేను.” అనుకుంటారు. గాఢనిద్ర (నుషుష్త్రులో మనస్సు లేదు కదా! 
మనస్సే నీవైతే శాఢని(దలో ఎక్కడికి పోయావు నీ శరీరాన్ని ముంచంపై పడుకోెర్డి, 
కనుక మనస్సు నీవు కాదు, మనస్సు నీది. పోనీ “నేను అనేది బుద్ధి అనుకుందాం, 
అదీ తప్పే! ఎందుచేత? బుద్ధి అనేది విచక్షణాళక్తి, నిరయాత్మకళ్తో కలిగిన భగవ జ్ఞ 
సాదితమైన పనిముట్టు ( శరీరము, మనస్సు వలా). కొని ఇది గ్ధిరంగా ఉండదు, 
ఇది ఒకప్పుడు స్వార్ధంతో వ్యవహరించి నిరయం చేస్తుంది (Individual Discrimina. 
tion). ఇదే బుద్ధి మరొకప్పుడు నిస్నార్థమైన, సర్వులకు (కశేయోదాయకమైన విచక్షణా 
¥§(Fundamental Discrimination)® టూడా (పదర్భించగలదు. పైగా ఈ మిద్ది గౌడ 
నిదలో ఉండదు. ఈవిధంగా విచారణ చేస్తే నీవు దేహం కాదు, మనస్సు కాదు, 
బుద్ధీ కాదు. కనుక, “'నీవెవరివి'' అనే (వళ్ళకు మిగిలిన సమాధాన మేమిటి 
“నేను అత్మను. * ఇదే సరియైన సమాధానం. ఇది సాక్షీభూతము. నీవు మేల్కొని 
ఉన్నా, కలగంటున్నా, ని(దిస్తున్నా సర్వకాల సర్వావస్థలయందు ఉండేది ఇదే. ఏ దేశంలో 
ఉన్నా ఏవృత్తిలో ఉన్నా ఏ పేరు పెట్టుకున్నా ఉండేది ఇదే. కనుక “నీవెవరివి" 
అనే (పళ్ళకు, “ఆత్మ అనే సమాధానమే కరెకు. దీనినే ఆత్మవిచారణ అంటారు, 
ఇదే ఆధ్యాత్మికం. 


ఎంత గొప్ప విషయాలు చెప్పారు భగవాన్‌! మహదానందంగా ఉంది. మీకు మీరే సాటి, 
ఇంత సరళంగా, వివరంగా భగవంతుడైన మీరే చెప్పాలిగాని ఇతరులకు సాధ్యమయ్యే 
విషయం కాదు. ఈ (ప్రశ్నకు క్షమించండి. ఎంతో అందంగా, విపులంగా మీరు 
వివరించారుగాని, ఈ ఆత్మవిచారశామార్గంలో నా మనస్సును నిలుపలేక పోతున్నాను. 
ఎందుకని నా మనస్సు ఏకాగ్రత పొందటం లేదు? చంచలత్వము మనస్సుకు సహజమా? 
అందువల్లనే మనస్సుకు నిలుపలేకపోతున్నా నంటారా? 


“మనస్సును. నిలుపలేక పోతున్నాను. మనస్సు ఏకా(గతతో ఉండటం లేదు" అని 
అంటున్నావు. ఇది సత్యం కాదు. దారముల చేరికచేత వత్రము వర్పడినట్టుగా, కోరికల 
చేరికచేత మనస్సు ఏర్పడింది. దారములను లాగి వేసే వన్రముండదు కదా! అలాగే 
కోరికలు లేనప్పుడు మనస్సే లేదు. పైగా నీ మనస్సు చలిస్తున్న దంటున్నావు. ఇది నిజం కాదు. 
బెట్టు యొక్క ఆకులు గాలి వీబినప్పుడు కదులుతాయి, లేనప్పుడు లేదు. అదేవిధంగా 
కొరికలనే గాలి వీచడంచేతనే నీ మనస్సు చలిస్తున్నది. ఇంక, “మనస్సును నిలుపలేక 
పోతున్నాను, వకా(గత కుదరటం లేదు" అంటున్నావు. ఇదీ నిజంకాదు. సైకిల్‌ 
(తొక్కు తున్నప్పుడు, కారు నడుపుతున్నప్పుడు నీకు ఏకా[గత ఎక్కడి నుండి వచ్చింది? 
పుస్తకం చదివి విషయాన్ని (గ్రహించగల్లుతున్నావు కదా! అప్పుడు నీమనస్సు ఎలా 
బగ్నమైంది? మనస్సు ఎక్టడో పెట్టుకొని ఉద్యోగం చేస్తే పని పాడయిపోతుంది, 


జూన్‌ 1007 


46. 


భాభా: 


47. 


బాబ: 


ఉద్యోగం పోతుంది, మరి ఉద్యోగం చేస్తూనే ఉన్నావే! అందులో మనస్సును ఎలా 
నిలుపగల్గుతున్నావు? అన్ని రంగాల్లొను సునాయాసంగా మనస్సును లగ్నం చేస్తున్నావుకాని, 
భగవద్విషయంలో మా(త్రం కుదరటం లేదంటున్నావు. ఇదెంతటి దురదృష్టం! అందే ఇతర 
విషయాలపై ఉన్న (పేను, ఆసక్తి దైవసంబంధమైన విషయాలపై లేదన్నమాట. 

చిత్తశుద్ధి అని అంటారే! అదెలా సాధ్యం స్వామీ! 


చిత్తము. నీవ్లునే మాలిన్యనువుతున్నదికాని, లేకపోతే అది ఎప్పుడూ పరిళుద్ధంగానే 
ఉంటుంది. ఉదాహరణకి ఈ కర్పీపును తీసుకుందాం. ఇది తెల్లగా, స్వచ్చంగా ఉంది. 
దీనిని కొంతకాలం ఉపయోగించుకున్నావు. అప్పుడేమైంది? మలినమైపోయింది. అప్పుడు 
దీనిని చాకలివానికి వేస్తే వాడు శుభ్రంగా ఉతికి తెల్లగా చేనీ నీ కిసాడు. అంటే వాడు 
దీనికేమైనా తెల్లరంగు వేశాడా? లేదు, లేదు. అసలు మొదట్లో కర్చీఫు తెల్లగానే 
ఉందికాని, వాడఠంవ్వూ నల్లబడింది. దానిని చాకలివాడు ఉతికేసరికి తిరిగ యథా[పకారంగొ 
తెల్లగా తయారైనది. అలాగే చిత్తము కూడా ఎప్పుడూ జుద్ధమే, స్వచ్చమే. కాని నీ 
తోరికలవ్వ, సంకల్పాలవల్ల అది మాలిన్యమవుతున్నది. కనుక కోరికలను నిర్మూలిస్తే, 
సతృంకల్ఫాలను కలిగియుంబీ చిత్రము దాని సహజమైన, స్వచ్చమైన స్థితిలోనే ఉంటుంది. 
కనుక బిత్తళుద్ధి అంటీ కోరికలను అదుపులో నుంచుకోవడం, సత్సంకల్పాలను 
కలిగియుండటం అన్నమాట! 


స్వామీ! చిత్తము దుష్టసంకల్పాలవల్ల, దుష్కర్మలవల్ల మాలిన్య మౌతుందని శిలవిచ్చారు. 
మరి నా అవలకణాలనండీ, బలహీనతలనండీ, దుర్షుణాలనండీ అవి పోయేదెలా? అవి 
పోతీగాని తమరు శెలవిచ్చినట్లు చిత్తశుద్ధి కలుగదాయె. నా దుర్షుణాల నరికట్టే దెట్లా స్వామీ? 


నీవు పామును (త్రాడనుకొని దానికి దగ్గర్లో తిరుగుతున్నావు, దానిని పట్టుకోవడానికి 
(పయత్నిస్తున్నావు. అది (తాడు కాదు, పాము అని తెలిస్తే దాని దరిదాపుల్లో కూడా 
ఉండవు. అట్లాగే నీ దుర్గుణములు, దుష్కర్మలు ఎంత (పమాదకరమో నీకు తెలిస్తే వాటిని 
తప్పక నీవే తొలగించుకుంబొవు. (త్రాడు అనుకొని పట్టుకోబోతావు, పాము అని 
తెలియగానే ఠక్కున వదిలేనీ పారిపోతావు. అలాగే దుర్గుణాలలో సుఖముందనుకున్న ప్పుడు 
వాటిని అంటి పెట్టుకొని ఉంటావు. అవి (సమాదకరం అని తెలిస్తే వెంటనే వదలివేస్తావు. 
కనుక మొట్టమొదట దుర్గుణాలు (సమాదకరమని తెలుసుకోవాలి. వాటిని (క్రమేణ 
వదల్బతోవాలి కొందరు తమ దురలవాట్లను కొంతకాలంపాటు నిష్టతో వదలివేనీ 
ఆ నిషాకాలం పూర్ణవ్వగానే ఇంకా జోరుగా కొననాగిస్తారు. ఇది చాల తప్పు. 
ఫ్యాన్‌న్విబ్‌ ఆవీవేస్టే ఫ్యాను క్రమేణ ఎలా నిల్చిపోతుందో అలాగే నీ దుర్గుణాలను, 
వాటివల్ల. వచ్చే అరిస్టాలను (గ్రహించి మెల్లగా తగ్గించుకుంటూ రావాలి ఈ 
(ప్రయత్నానికి దైవాను(గహం. తప్పక తోడవుతుంది. 


జూన్‌ 199 ( సః షం) 


అవతొారవాణీ 


బుద్ధపూర్ణిమ సందేశ్య 


రాగమే రోగము, విరాగమే నర్వాణము 
rrr... nn 


(పేమస్వరూపులారా! జ్ఞానమనగా [గ్రంథ 
పరిచయం కాదు, ్రాకృతమైన విషయాలను 
తెలుసుకోవడం కాదు. వ్యక్తికి సమిష్టికి మధ్యనున్న 
ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైన జ్ఞానము. 


జీవేశ్వర ఏకత్వాన్ని గుర్తించినవాడే నిజమైన జ్ఞాని. ' 


మానవుడు తనలోని మానవత్వాన్నే గుర్తించ 
లేనప్పుడు ఇంక తనలోని దైవత్వాన్ని ఏరిత్రిగా 
గుర్తించగలడు? కనుక ప(పథమంగా తనలోని 
మానవత్వాన్ని గుర్తించాలి. దీనిని పురస్కరించు 
కొనియే బుద్ధుడు మొట్టమొదట సమ్యక్‌దృష్టిని 
అలవర్చుకోవాలని బోధించాడు. కన్నులున్నవి కదా 
అని అందరినీ చూడకూడదు, అన్నింటినీ 
చూడకూడదు. చూసిన దృశ్యములన్నీ మనలో 
నిలచిపోతాయి. అపవిత్రమైన దృశ్యములను 
చూడటంవల్ల మనలో అనేక దోషములు, 
పాపములు పవేశిసాయి. కాబట్టి పవిత్రమైన 
దృశ్యములను మాత్రమే చూడాలి, అంతరాత్మకు 
ఏది తృపకరంగా ఉంటుందో దానిని మాత్రమే 
దర్శించాలి. ఇట్టి సమ్యక్‌దృష్టిని అలవర్చుకున్నప్పుడే 
మనలో సమ్యక్‌ సంకల్పములు అవిర్భవిస్తాయి. 
మూడవది సమ్యక్‌ వాక్కు. పరులను 
నిందించకుండా, పరులను బాధించకుండా, అస 

మాడకుండా నాలుకను పవితం గావించుకోవాలి. 
నాలుక ఉన్నది ఎందుకోసం, రుచికరమైన 
పదార్థములను తినటంకోసమా, పరదూషణ 
చేయటంకోసమా? కౌదు, కాదు, కాదు. 
నాలుక చాల మధురమైనది, గౌరవనీయమైనది, 


పవితమైనది. కనుక ఇట్టి నాలుక చేయవలసిన 
పని ఏమిటి? గోవిందా! దామోదరా! మాధవా! 
అని ఉచ్చరించాలి. ఇందుకోసమే మనకు నాలు 
ఇవ్వబడినది. కాని క్రొందరు ఎదురుపడ్తిన 
ప్రతివాడితో మాట్లాడటమే! ఎవడు చిక్కితే 
వాడితో మాట్లాడటమే! ఇదెంత చెడ్డ పన్ని 
ఇతరులతో అనవసరంగా మాటలాడటంన్ల 
దివ్యమైన ఎనర్జీ ఎంత వ్యర్థమైపోతున్నదో!। 

నాల్గవది సమ్యక్‌ [శ్రుత్తి అపవిత్రమైన 
విషయాలను వింటే అపవిత్రమైన సంకల్ప ములే 
మనలో ఆవిర్భవిస్తాయి. కనుక పవిత్రమైన 
విషయాలను మా శ్రమే వినాలి. క్ర నాల్లింటితోపాట్లు 
సమ్యక్‌ కర్మలను కూడా ఆచరించాలి. ఆరవది 
సమ్యక్‌ జీవనం. పాకృతమైన _విషయవాంఛలతో 
జీవితాన్ని వ్యర్థం చేసుకోరాదు. ఆదర్శవంతమైన 
నడతను కలిగియుండాలి. ఏడవది సమ్యక్‌ సాధన, 
జపము, ధ్యానము, భజన మున్నగునవి సత్కర్మలే 
కాని సాధనలు కావు. దుర్భావములను దూరం 
గావించుకొన్సి సద్భావములను పోషించుక్రోవడ్రప్ప 
సరియైన సాధన, సమ్యక్‌ సాధనవల్ల మనలో 
మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి. దీని 
తరువాతనే సమ్యక్‌ సమాధి ప్రాప్తిస్తుంది. 
సమ-ధీ అనగా, సమబుద్ధిని కల్గియుండటమే 
సమాధి, సుఖదుఃఖములను, నిందాస్తుతులను, 
చీకటి వెలుగులను, లాభనష్టములను సమంగా 
భావించుకోవడమే సమాధి, ఇట్టి ఏకత్వ భావనయే 
నిర్యాణము, 


164 పూక్‌ 190? 


బుద్దుడు యజ్ఞయాగాది [క్రతువులను 
నిశ్వసించ లేదు. కారణ మేమనగా మొట్టమొదట 
మానవుడు భగవంతుడు తనకు అనుగ్రహించిన 
పంచేంద్రియములను సార్థకం గావించుకోవాలని 
భావించాడు. బుద్దుడు వేదమునుగాని, యజ్ఞ 
యాగాదిక్రతువులనుగాని విశ్వసించక పోవడంచేత 
అందరూ అతనిని నాస్తీకుడని పిలుసూ వచ్చారు. 
ఇది పరమ అధర్మం, బుద్ధుడు పవిత్రమైన చిత్తము 
కలిగినటువంటివాడు. వృద్ధులను, కష్టజీవులను 
చూసి చాల బాధపడేవాడు. పెద్దచేప చిన్న చేపను 
మింగినట్లుగా అధికారులు, పెద్దలు తమ 
కిందివారిని చూసి చాల 
విచారించవాడు. మృతదేహమును చూసీ చాల 
దుఃఖించేవాడు. ఈ |ప్రాకృతమైన జీవితం అతని 
శేమాత్రము తృప్తిని కల్లించ లేదు. సూర్య 
చంద్రాదులకు, పంచభూతములకు అతీతమైన 
తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు. 
కడపటికి విసుగుచెంది అనేకమంది మహనీయులను 
దర్శించి ఈ సృష్టికి మూలాధార మేమిటో 
తెలియజేయవలసీందిగా కోరాడు. కానీ ఎవ్వరూ 
అతనికి తగిన సమాధానము నివ్వలేకపోయారు. 
చివరికి గయను చేరుకొని అక్కడొక 
వటవృక్షము (క్రింద కూర్చుని అనేక విధములుగా 
విచారణ సల్పాడు. సత్యమే భగవంతుడని 
గుర్తించాడు. మనోవాక్‌కర్మలచేత పరులను 
బాధించకుండా ఉండటమే నిజమైన ధర్మమని 
విశ్వసించాడు. ““అహింసా పరమో ధర్మః అని 
ప్రబోధించాడు. బుద్దుని |(ప్రబోధలలో ప్రధాన 
మైనవి సత్యము, ధర్మము. ఆడినమాట తప్ప 
కూడదు, హంస చేయకూడదు. దీనినే 
“సత్యం వద, ధర్మం చరి" అని వేదము కూడా 
బోధించింది. 


హింసించడం 


బుద్ధునికి మొట్టమొదట పెట్టిన పేరు 
ర్వార్థసిద్ధుడు. ఇతడు పుట్టిన ఏడవ దినమే 
తల్లిదైన మాయాదేవి మరణించింది. శుదోధనుని 
రెండవ భార్యయైన గౌతమి ఇతనిని అల్లారుముద్దుగా 
చేసింది, కనుకనే ఇతనికి 
గౌతమబుద్ధుడు అని పేరు వచ్చింది. ఇతడు 
పుట్టినప్పుడు ఒక జ్యోతిష్యుడు వచ్చి, “ఇతడు 
గొప్ప మహారాజైనా కావాలి. లేక పూర్ణవిరాగియపైనా 
కావాలీ” అని చెప్పాడు. ఈ విషయాన్ని 
తెల్సుకొని _ శుద్దోధనుడు తన కుమారుని 
ఎక్కడికీ పంపలేదు. బయటికి వెళ్ళినప్పుడు 
ఏ వృద్శడైనాా ఏ మృతదేహమైనా అతని 
కంటపడితే వైరాగ్యంతో ఇల్లు వదలి పోతాడేమో 
నన్న భయంతో ఈ ప్రాకృతమైన వికారములు 
అతని కంట పడకుండా చేశాడు, యుక్తవయస్సు 
రాగానే సుప్రబుదృడనే తన బావమరిది కుమార్తె 
యైన యళోధర నిచ్చి వివాహం చేశాడు. 


గ 


పంచి పెద్ద 


వివాహమైతే తన కుమారుడు విరాగిగా 
మారటానికి అవకాశం లేదని భావించాడు. 


కాని సిద్ధార్థుడు కడపటికి సత్యాన్ని గుర్తించాడు. 
“నా తల్లిదండ్రులు, బంధువులు, 
అందరూ కలసీ నాకు వివాహం చేసి నన్ను 
బంధనలో ముంచారు'' అని చాల విచారించాడు. 
తన జివ ఏట ఒకనాటి అర్థరా(త్రి సమయంలో 
భార్యయైన యశోధరను, కుమారుడైన రాహులుని 
త్యజించి సర్వసంగ పరిత్యాగిర్లై 
(ప్రవేశించాడు. 

“మాతానాస్త సీతానాన్లీ నాన్సీబంధు సహోదరః 
అర్ధంనాన్త గృహంనాన్త తస్మాత్‌ జా (గత జా(గతి 
“జన్మ దుఃఖం జరౌ దుఃఖం జొయా దుఃఖం పునఃపునః 
అంత్య కాలేషు మహాదుఃఖం తస్మాత్‌ బా (గత జా [గత 
అని తన హృదయానికి తాను బోధించుకున్నాడు. 


ప్రజలు 


అరణ్యంలో 


జూన్‌ 1997 165 


బంధుమిత్రులే మానవుని బంధనలకు మూల 
కారణమనీ, ఈ బంధనలే మానవునికి దుఃఖమును 
చేకూర్చుతున్నవనీ కనుకనే 
సర్వం దుఃఖం, దుఃఖం - సర్వం క్షణికం, క్షణికం - 


గుర్తించాడు, 


సర్వం నశ్యం, నళ్యం ఆని చాటి చెప్పాడు. 
ఈ ప్రాకృతమునకు అతీతమైన తత్వాన్ని 
గుర్తించాలని సంకల్పించుకున్నాడు. 

ఈనాడు తల్లిదండ్రులు తమ పిల్లలను 


ప్రాకృతమైన మార్గంలో (ప్రవేశపెట్టి తమతోపాటు 
వారీని భరించలేని బాధలకు గురి 
చేస్తున్నారు. పిల్లలకు ఒక వయస్సు వస్తూనే 
వారికి వివాహం చేసీ బంధనలో ముంచాలనే 
దుర్భావము తల్లిదండ్రులలో (ప్రారంభమౌతున్నది. 
పెద్దలు పిల్లలను బంధనలో ముంచుతున్నారు. 
"పైగా అదేదో (పేమ అని భావిస్తున్నారు. అది (ప్రేమ 
కానే కాదు. “నాయనా! నీవు పెళ్ళి చేసుకో, 


మూడా 


పెళ్ళి చేసుకో" అని కుమారుని బలవంతం 
చేయడం (గేమనా? కాదు, కాదు. పిల్లవానికి 
ఇష్టముంటే వాడే చేసుకుంటాడు. తల్లిదం|డ్రు 


లెందుకు వానిని ఫోర్స్‌ (బలవంతం) చేయడం? 
ఈ ఫొర్సే పెద్ద బంధన. బయటి ఫోర్స్‌ను 
కాదు, లోపలి సోర్స్‌ (అంతరాత్మను 
అనుసరించాలి. ఇదే బుద్ధుని (ప్రధానమైన బోధ. 
మనలోనున్న దివ్యత్వాన్ని నమ్మకుండా మనం 
లోకాన్ని నమ్ముతున్నాము. ఈ లోకంలో 
కనిపించేవన్నీ గాలిమేడలవంటివి, ఎండమావుల 
వంటివి. మిరాజఎండమావి)లో _ నీరున్నల్లే 
కనిపిస్తుందికాని, దగ్గరికి పోతీ అక్కడ నీరుండదు. 
ఈ మ్యారేజ(Marriage) అనేది కూడా ఒక మిరాజ్‌ 
(Mirage) వంటిదే. ఇందులో. ఏదో ఆనంద 
మున్నదని (భ్రమించి దీనిని పట్టుకొని మనం 
లేనిపోని అవస్థలకు గురిరపైపోతున్నాము. మనం 





మానవులుగా పుట్టాముకాని పశువులుగా కాదు 
కదా! మరెందుకు ఇం(దియాలను ని(గహించుకో 


కూడదు? ఇంక మన చదువెందుకు? తెల్సి 
తేటలెందుకు? అన్నీ వ్యర్థమైనవే! అసలు శ 
మ్యారేజివల్ల తాము పొందిన సుఖ మేమిటన్సి 


తల్లిదండ్రులు కూడా విచారించటం లేదు. ఇదే 
పెద్ద అజ్ఞానము. తల్లిదండ్రులు ౨౦త సుఖమును 
అనుభవించారు? ఏ సుఖమును అనుభవించారు? 
శారీరక సుఖమా? మానసిక సుఖమా? ఏమీ 
లేదు. గొప్ప విద్యావంతులు, మేధావులు కూడా 
ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించక 
అపవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు. 
క్షణికమైన ఇంద్రియ సుఖములను మాత్రమే 
ఆశీస్తున్నారుకాని, శాశ్వతమైన ఇం[దియా 
తీతమైన దివ్యత్వాన్ని ఆశించడం లేదు. ఏమిటీ 
జీవితం? ఎక్కడుంది సుఖము? సంసారంలో 
ఉందా? చదువులో ఉందా? ఉద్యోగంలో ఉందా? 
వ్యాపారంలో ఉందా? ఎందులోను లేదు. 
ఇవన్నీ క్షణికమైన సుఖములు. . ఇదంతా మిథ్యము, 
మిథ్యము, మిథ్యము! పోయే సమయంలో 


ఎవరు మనలను రకిస్తున్నారు? ఏది మన 
వెంట వస్తున్నది? ఎవ్వరూ రక్షించడం లేదు, 
ఏదీ వెంట రావటం లేదు. మన ఇంట వెంట 


జంట ఉండేది దైవత్వం ఒక్కటే. ఈ ప్రాకృత 
మైనవన్నీ మనలను ముంచేటటువంటివే. ఈ జగత్తు 
తేనె పూసిన కత్తివంటిది. ఆ తేనెను నాకడానికి 
(పయత్నిస్తేనాలుకను కోసివేస్తుంది. మనం ఇంద్రియ 
భోగాలను అనుభవించేకొలది బలహీనులమౌ 
తున్నామేకాని బలవంతులం కావటం లేదు. 
బుద్ధుడు సన్యసించిన తరువాత 
శుద్దోధనుడు వచ్చి, “నాయనా! నేను మహో 
రాజును, నీవుకూడా మహారాజు కావలసిన 


166 “జూన్‌ 1997 


వొడవు. అలాంటి నీవు భిక్షమెత్తుకొని తిరగడ 
మేమిటి?*”” అని చాల బొధపడ్డాడు. అప్పుడు 
బుదుడు, “అయ్యా! నీవు తండ్రివి కాదు, నేను 
కుమారుడను కాదు... ఇరువృరము. బ్రహ్మ 
స్వరూపులమే. అయితే 'ప్రాకృతమైన రీతిలో నీవు 
మహారాజువు, నేను విరాగిని నీది రాగము, 


నొది విరాగము. రాగమే పెద్ద రోగము, 
విరాగమే నిర్యాణము ' అని సూటియైన 
సమాధాన మిచ్చాడు. 


“బుద్ధం శరణం గచ్చామి 

ధర్మం శరణం గచ్చామి 

సంఘం శరణం గచ్చామి” 
దీని అంతరార్థ మేమిటి? మొట్టమొదట మన 
బుద్ధిని ధర్మమార్గంలో ప్రవేశపెట్టాలి. తదుపరి 
ధర్మాన్ని సంఘంలో (ప్రవేశపెట్టాలి. బుద్ధిని 
ధర్మంలోను, ధర్మమును సంఘంలోను ప్రవేశ 
పెట్టినప్పుడే జీవితం సార్థక మవుతుంది. సొసైటీలో 
మనం సభ్యులుగా ఉన్నాము. కనుక సొసైటీ 
బొగుపడినప్పుడే మనం కూడా బాగుపడగలము. 
“హేండ్స్‌ ఇన్‌ ది సొసైటీ, హెడ్‌ ఇన్‌ ది ఫారెస్ట్‌ 
అనగా చతులు సమాజసేవలోను, తల 
ఆధ్యాత్మిక చింతనలోను నిమగ్నం కావాలి, 

బుద్భుడు లౌకికమైన సాధనలను 

అంగీకరించ లేదు. ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు. 
అతని హృదయం నివృత్తి తత్వంలో (ప్రవేశించింది. 
ఒక్క దైవమునుగాని, ఒక్క శాస్త్రమునుగాని 
అతడు (ప్రస్తావించ లేదు. యజ్ఞ మంటే ఏమిటని 
విచారణ సల్ఫి, త్యాగమే నిజమైన యజ్ఞమని 
గుర్తించాడు. ““త్యాగనైకే అమృతత్వ మానశు?ి 
త్యాగము చేసేనప్పుడే మనం ఉన్నతస్థాయికి 
వెళ్ళగలము. నీటిలో ఈదేటప్పుడు ముందున్న 


జలమును వెనుకకు నెట్టినప్పుడే ముందుకు 
పోగల్లుతున్నాము కదా! అదేవిధంగా త్యాగం 
చేసినప్పుడే యోగములో ముందుకు పోగలము. 
అద నిర్యాణము. దీనికి (పేీమయే ప్రధానం. 
(పమ లేకుండా దేనినీ సాధించ లేము. 


అన్నీ యుగములలోను అవతార పురుషులు 
అనేక ఆదర్భములను నిరూపించారు. ఈనాడు 
మనం అవతార పురుషుల జన్మదినోత్సవములను 
జరుపుకుంటున్నామేగాని, వారు ప్రబోధించిన 
విషయాలను ఆచరించడం లేదు. సత్యధర్మముల 
నాధారంగా చేసుకొనియే బుద్ధుడు తన (ప్రచార 
ప్రబోధలు సల్బుతూ వచ్చాడు. టిబెట్‌, చైనా, 
బర్మా జపాన్‌ ఇత్యాది రాజ్యాలలో బుద్దుని 
సందేశం వ్యాప్తి నొందింది. కాని బుద్దుని 
తరువాత అతని అనుయాయులలో అంతఃకలహాలు 
ప్రారంభం కావడంచేత బౌద్ధమతం కొంతవరకు 
క్షీణిస్తూ వచ్చింది. వారు భౌలిక జీవితమునే 
విశ్వసించి బుద్దుని సత్యవాక్కులను విస్మరించారు. 
అవతార పురుషుల చరిత్రను పారాయణ చేసినంత 
మాత్రమున చాలదు. అందులో ఏ ఒక్కటి రెండైనా 
ఆచరణలో పెట్టాలి. ఎన్ని దినములైనప్పటికీ మీరు 
ప్రాకృతమైన (ఏమను సెంచుకుంటున్నారేగాని, 
దైవసంబంధమైన (ప్రేమను పెంచుకోవడం లేదు. 
క్రమ(క్రమేణ మీరు వైరాగ్యంలోకి ప్రవేశించాలి. 
(గంథాలు చదవాలి. చదివినంత మా[(తమున చాలదు, 
అర్థమును తెలుసుకోవాలి. అర్థమును తెలుసు 
కున్నంత మాత్రమున చాలదు, మననం చేయాలి. 
మననం చేసినంత మాత్రమున చాలదు, 
ఆచరణలో పెట్టాలి. _ దైవాన్ని స్మరించని 
(బతుకు (బ్రతుకు కాదు, నీతినిజాయతీలు లేని 
(బతుకు (బతుకు కాదు. నీతినీజాయతీలే 


జూన్‌ 199 167 


నిర్వాణమునకు సోపానములు. నీతినిజాయతీలు 
గలవాడే అవధూత, లేనివాడు యమదూత. 


(పేమస్వరూపులారా! ఈనాడు మీరు 
బుద్ధపూర్ణిమను జరుపుకుంటున్నారు. 
పూర్ణి మంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. 
“చంద్రమా మనసో జాతి, మన మనస్సే 
చంద్రుడు. ఇడి పరిపూర్ణమైన (ప్రేమతో నిండిన 


అసలు 


అనుభవానికి చీకటి. మొట్టమొదట ప్రాకృత 
భావములనే చీకటిని దూరం గావించుకొి 
హృదయంలో దివ్యత్వమనే జ్యోతిని వెలిగించు 
కోవాలి. ఈనాడు మానవుని ట్టి పీడిస్తున్న 
గ్రహాలు రెండే రెండు. అవే రాగద్వేషాలు, 
అవే మానవుని పెడమార్గం పట్టిస్తున్నాయి. వాటిని 
వదిలించుకోవాలంటే గేమను పెంచుకోవాలి, 











దినమే పూర్ణిమ. మనస్సులో అంధకారం (తేది 15.్‌.97?న  సాయిరమేళ్‌హ 
నింపుకొని బాహ్యంగా పూర్ణిమను జరుపుకుంటే ( బృందావనం)లో శ్రీవారు  అను(గహీంచిన 

ప్రయోజనం లేదు. అది పేరుకు పూర్ణిమయేకాని, _దివ్యసందేళము నుండి] 

శ్రీసత్యసాయి బుక్స్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ (ట్రస్ట్‌, 
(ప్రశాంతినిలయం - 515 184 అనంతపురం జిల్లా, ఆం(ధ(పదేశ్‌ ఇండియా 
దిగుమతిదారు / ఎగుమతిదారు కోడ్‌ నెంబరు 0990001082 
రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎగుమతి దారుల కోడ్‌ నెంబరు. 2001198 
(ప్రస్తుతం మా వద్ద లభ్యమవుతున్న వుస్తకముల జాబితా 
వరుస ధర వరుస ధర 

నెంబరు పేరు రూ.పై నెంబరు "పేరు రూపై 
1. ఉపనిషత్‌ వాహిని 8-50 15. సూత్ర వాహిని 8-50 
శి. గీతా వాహిని 18-00 16. అద్భుతమూర్తి 87-00 
తీ. ధర్మవాహిని 8-50 17. ఆత్మారామమ్‌ 28-50 
4. ప్రశాంతి వాహిని 11-00 18. శ్రీసత్యసాయి దివ్యబోధ (1978) 18-00 
ర్‌. ప్రశ్నోత్తర వాహిని 10-00 19. నీలగిరి వేసవి వెన్నెల (1976) 14-00 
6. భాగవత వాహిని 18-00 ౫20. భజనావ? 21-00 
7. రామకథారస వాహిని (1వ భాగం) 17-50 21. మనస్సు - మర్మము 14-00 
8. రామకథారస వాహిని (శివ భాగం) 18-00 22. సందేహ నివారిణి 10-50 
9. లీలొకైవల్య వాహిని 4-50 2. చిన్నకథ (1వ భాగం) 17-00 
10. సత్యసాయి వాహిని 14-00 24. చిన్నకథ (శివ భాగం) 18-00 
11. జ్ఞాన వాహిని 11-00 25. చిన్నకథ (శివ భాగం) 12-00 
12. ధ్యాన వాహిని 15-00 26. సత్యం శివం సుందరం (1వ భాగం) 40-00 
' 18. (పేమ వాహిని 9-00 27. సత్యం శివం సుందరం (శివ భాగం) 48-00 
14. విద్యా వాహిని 12-00 28. సత్యం శివం సుందరం (తీవ భాగం) 88-00 


168 "జూన్‌ 1997 


27. సత్యం శివం సుందరం (శివ భాగం) 48-00 44. భకోడారక శ్రీసత్యసాయి 28-00 


28. సత్యం శవం సుందరం (శవ భాగం) 88-00 45. హృదయ పుష్పాలు 15-00 
29. సత్యం శివం సుందరం (4వ భాగం) 27-00 46. పుష్పాంజలి 20-00 
80, మణిమాల 20-00 47. మూఢమతి- ముర్తమతి 28-50 
81. వచనామృతము 18-50 48. పర్తిశునితో పంచ దశాబాలు 27-00 
తిల. షిరిడి నుండి పుట్టపర్తి 40-00 49. శ్రీసత్యసాయి దివ్య లీలామృతము 15-00 
శ్రీకి. యుగావతారీ సాయిశా 25-00 50. (పేమజ్యోతి 45-00 
34. శ్రీసత్యసాయి దివ్యబోధ (1998) 27-00 51. మాతృశ్రీ ఈశ్వరమ్మ 44-00 
శిర. వాక్యవిభూతి 6-00 శి. భక్తి రసాయనం 18-00 
36. (సేమసుధా (వంతి కడి-00 రతి. జయభేరి 17-00 
87. శ్రీసత్యసాయిగీతామృతము 46-00 54. శ్రీసత్యసాయి విన్నపములు 17-00 
88. సాయిబొటలో నా పయనము కక-50 55. పరమానంద శ్రీసాయి సన్నిధి 5-00 
89. (పబోధ పంచామృతము 15-00 56. శ్రీసత్యసాయి అనుగ్రహం 5-00 
40. సనాతన నారథి70వ జన్మదిన ప్రత్యేకసంచిక శి5-00 ఈ. మూలపురుషుడు శ్రీ సత్యసాయి 5-00 
41. శ్రీసత్యసాయి గీతా 80-00 658. శ్రీసత్యసాయీళోపనిషత్‌ 5-00 
42. శ్రీకృష్ణుడు - శ్రీసత్యసాయి 28-00 59. గీతామకరందం 8-00 
48. సత్యనాయి సమర్చన 15-00 60. సౌందర్య కుసుమము 8-00 


పుస్తకాలను రిజిస్టర్డ్‌ పోస్టులో మాత్రమే పంపడం జరుగుతుంది. “కన్వీనర్‌ శ్రీసత్యసాయి బుక్స్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ (కుస్ట్‌, 
(పళాంతి నిలయం, అనంతపురం జిల్లా, ఆం(ధ[పదేళీ ఇండియా, పిశ్‌-ల్‌15184'' అనే చిరునామాకు ముందుగా మీకు 
కావలసిన పుస్తకాల ధర ఇండియన్‌ లేక ఇంటర్నేషనల్‌ మనియార్జరు ద్వారాగాని, (డ్రాఫ్ట్‌ ద్వారాగాని పంపిన మీదట మావద్ద 
లభ్యమౌతున్న పుస్తకాలను పంపుతాము. పుస్తకాలను వి.పి.పి. ద్వారా పంపించటం జరుగదు. 

పోస్టు ఖర్చుల వివరాలు (వున దేళంలో) : (ప్రతి 100 గ్రాములకు 0-50 పైసల చొప్పున శి నుండి 5 పుస్తకాలు 
(సుమారు ఒక శేజి బరువు గల ప్యాకెట్‌) పంపడానికి పోస్టు ఖర్చు - రూ.లు 5/-, రిజి(స్టేషన్‌ ఖర్చు రూ.లు 10/-; 
మొత్తం రూ.లు 15/-; 4&నుండి 8 పుస్తరాలు (సుమారు రెండు కేజీల ప్యాకెట్‌) పంపడానికి రూ.లు 20/- ; 
7 నుండి 10 పుస్తకాలు (సుమారు మూడు కేజీల ప్యాకెట్‌) పంపడానికి రూ.లు శిత/-; $9 నుండి 15 పుస్తకాలు 
(సుమారు నాలుగు కేజీల ప్యాకెట్‌) పంపడానికి రూ.లు తి0/-; 15 నుండి 20 పుస్తకాలు (సుమారు బదు కేజీల ప్యాకెట్‌) 
పంపడానికి రూ.లు కిర్‌/ - అగును. ప్యారి ౦గ్‌ చేయుటకు పొర్శిలకు రూ.లు 20/ - 

పోస్టు ఖర్చుల వివరాలు (విదేశాలకు) : తీ నుండి ర పుస్తకములు (ఒక కిలో ప్యాకెట్‌ ఓడలో పంపడానికి: 
రూ.లు శ9/-; విమానంలో పంపడానికి : రూ.లు శి09/-; ఉనుండి 8 పుస్తకములు (రెండు కిలోల ప్యాకెట్‌) ఓడలో 
పంపడానికి: రూ.లు78/-; విమానంలో పంపడానికి: రూ.లు తి?8/-; 7 నుండి 10 పుస్తకములు (మూడు కిలోల ప్యాకెట్‌) 
ఓడలో పంపడానికి: రూ.లు 110/-; విమానంలో పంపడానికి: రూ.లు 560/-; 9 నుండి 15 పుస్తకములు 
(నాలుగుకిలోలప్యాకెట్‌) ఓడలో పంపడానికి: రూ.లు 140-; విమానంలో పంపడానికి: రూ.లు 740/-; 14 నుండి 20 
పుస్తకములు (ఐదు కిలోలప్యాకెట్‌) ఓడలో పంపడానికి: రూ.లు 172/-; విమానంలో పంపడానికి: రూ.లు 9ీశిశి/ - అగును. 
ప్యాకింగ్‌ చేయుటకు పార్శిల్‌కు రూ.లు శీ0/- జంబోకారో కొరియర్‌ డోర్‌ డెలివరీ డి. హెచ్‌. ఎల్‌ సర్వీసు (10 కిలోల వరకు) : 
తూర్చుమధ్యదేశాలకు రూ. లుశి000 /-; ఆసియా పసిఫిక్‌దేశాలకు రూ.లుశిక00/ -; యూరప్‌ మరియు యు.ఎస్‌.ఎ. లకు 
రూ.లు తి500/- ; ఇతర దేశాలకు రూ.లు 4500/- అగును. (ప్రస్తుతపు విదేశీమారకపు రేట్లు: యు.ఎస్‌. $ = రూ.లు 
84-00; కెనడియన్‌ § = రూ.లు శిక-00; యు.కె.పౌండు= రూ.లు 52-00 


